ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ 
రెడ్డి ఒక్కసారిగా తీవ్రమైన నిర్వేదంలో 
పడిపోయారు, నిరాశతో క్రుంగిపోయి 


కనిపిస్తున్నారు. _వేదాంతధోరణిలో 
పడ్డారు. తన మంత్రులు, తన వారను 
శ కున్న ఎమ్మెల్యేలు తనకు ఆపద వచ్చిన 
ప్పుడు పెదవి విప్పకపోవడం అందుకు 
కారణం. 
తెలుగుదేశం అధినేత చంద్రబాబు 
జిల్లాల పర్యటనలో అణు బాంబు 
వంటి ఆరోపణ చేశాడు. ముఖ్యమంత్రి 
రాజశేఖర్‌రెడ్డి గంటకు కోటి రూపా 
యల ప్రజాధనం కొల్లగొడుతున్నాడని; 
ఈ మూడేళ్లలో 29వేల కోట్ల రూపా 
యల ఆస్తులు సంపాదించాడని ఆరో 
పించాడాయన. వైఎస్‌ మీద విమర్శలు 
చేయడం, ఆరోపణలు కురిపించడం 
చంద్రబాబుకు సర్వసాధారణం. అం 
దులో కొత్తదనమేమీలేదు. కానీ గం 
టకు కోటి అనే నినాదమే కొంచెం 
ఇబ్బందికరమైనది. గతంలో నల్లపురెడ్డి 
శ్రీనివాసులురెడ్డి ఇటువంటి నినాదం 
తోనే  ఎన్‌.టి.ఆర్‌ను జనం దృష్టిలో 
పలచన చేశాడు. ఎన్‌,టి.ఆర్‌ రోజుకు 
* కోటి, కోడి _లేకుంటే (బ్రతకలేడని 
ఆయన ఇచ్చిన నినాదం జనం మనసు 


a by I 
పిసిసి అధ్యక్షుడిగా కె.కేశవరావు 
స్థానంలో తాత్మాలిక అధ్యక్షుడినే కొన 
సాగించాలని ముఖ్యమంత్రి తలపోస్తు 
న్నట్లు చెప్తున్నారు. కె.కె బలవంతపు 
రాజీనామా తర్వాత ఆపద్ధర్మంగా పశ్చిమ 
గోదావరి కాంగ్రెస్‌వాది జిఎస్‌రావును 
నియమించాడు దిగ్విజయ్‌సింగ్‌, పిసిసి 
ఉపాధ్యక్షులందరిలోకి ఆయన సీని 
యర్‌ కావడం అందుకు కారణమని 
చెప్నున్నారు, వారం పడి రోజులలో కొత్త 
అధ్యక్షుడి నియామకం జరిగి పోతుంది 
కాబట్టి, ఎవరైతే ఏమి అనుకున్నారు 
అందరూ. కెకె కుర్చీ కోసం చాలా 
మంది పోటీ వడ్డారు. విహనుమంత 
రావు వంటి సీనియర్లు కూడా వురవుర 
లాడారు, మల్లు రవిని పెట్టుకోవాలని 
ముఖ్యమంత్రి ముచ్చట వడ్డారు. ఈలోగా 
ఐవిసిసి మార్పులలో దిగ్విజయ్‌సింగ్‌ 
ఆంధ్రా నురేదొ ఉత్తరప్రదేశ్‌కు తరలి 
వెళ్ళారు. నియామక (ప్రక్రియ వాయిదా 
పడింది, దానితో ముఖ్యమంత ఆలోచ 
నలలో కూడా మార్చు వచ్చింది, 


4 


సంపుటి :78 సంచిక 41 


11030 ఓ 


0166౬87 LIVING NEWSPAPER IN TELUGU JOURNALISM 
జీరప్రరాత ; నెల్లూరు శ్రీ రాముమూర్ని 


12-10-2007 శుక్రవారం 


INDRALOK, A Bar 


16 పేజీలు విడి ప్రతి:రూ, 5/- 


తన మంత్రుల తీరుతో ముఖ్యమంత్రి నిర్వేదం.... 


లకు బాగా ఎక్కింది. అప్పటి వరకూ 
ఎన్‌,టి.ఆర్‌ అంటే దేవుడితో సమానం 
అనే భ్రమలో వుండిన ఓటర్లు ఆలోచ 
నలో పడ్డారు. దాని ప్రభావం ఎన్నిక 
లలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు 
చంద్రబాబు కూడా గంటకు కోటి అనే 
పల్లవి ఎత్తుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి 
ఇబ్బందికరమే. 

ఇంత పెద్ద ఆరోపణ ప్రచారం 
లోకి వస్తే, మూడు రోజులపాటు 
దానిపై ఒక్కరు కూడా స్పందించలేదు. 
చివరకు ముఖ్యమంత్రే స్వయంగా ట్రెస్‌ 
కాన్ఫరెన్స్‌ పెట్టి, వివరణ ఇచ్చుకోవాల్సి 
వచ్చింది. ఆరోపణ ఘాటుగా వుంది 
కాబట్టి, దానిపై ముఖ్యమంత్రి చేసే 
ఎదురు దాడి కూడా అంతే ఘాటుగా 
వుంటుందన్న భావనతో ప్రెస్‌ కాన్ఫ 
రెన్స్‌కు విలేకరులు పార్లపడి వచ్చారు. 
సీనియర్లు, ఎడిషన్‌ ఇన్‌ఛార్జ్‌లు కూడా 
హాజరైనారు. గది క్రిక్కిరిసి పోయింది. 
కానీ విచిత్రంగా ముఖ్యమంత్రి మాత్రం 
చాలా పేలవంగా మాట్లాడారు. విచా 
రణకు సిద్ధం అని ప్రకటించడం తప్ప 
ఆయన వివరణలో కారం మసాలాలు 
ఏమీ లేవు. 

నిజానికి చంద్రబాబు మీద 


ఇప్పుడు పిసిసి అధ్యక్షుడయ్యే 
వాడు రేపటి ఎన్నికల వరకు కొనసా 
గుతాడు. రాజకీయంగా చురుకైన 
వాడు, తన మనిషైనా, వరాయి 
అయినా, ఆ సీట్లో వుంటే టిక్కెట్ల దగ్గర 
లేనిపోని చికాకులు తప్పవు, కేంద్ర 
ఎన్నికల సంఘంలో కూడా పిసిసి 
అధ్యక్షుడికి స్థానం వుంటుంది కాబట్టి, 
చికాకు పెట్టడం నులభం, ఆ 
తలనొప్పులు కొని తెచ్చుకోవడం కంటే 
తాను చెప్పినట్లు ఆడడం తప్ప, స్వం 
తంగా నోరు కూడా తెరిచి మాట్లాడలేని 
కీలుబొమ్మ వంటి జి.ఎస్‌ రావుతోనే ఈ 
రెండేళ్లు గడిపేస్తే ఎట్లా. వుంటుందని 
తల పోస్తున్నాడు ముఖ్యమంత్రి, నేదు 
రుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 
ఉన్నప్పుడు మజ్జి తులసీదాస్‌ను పిసిసి 
అధ్యక్షుడిగా కొనసాగించగా లేనిది, 
తాను బి,ఎస్‌,.రావుతో కాలం గడపడం 
తప్పెట్లా అవుతుందన్నది వైఎస్‌ వాదన, 
ఢిల్లీలో కూడా ఆయన మాట నెగ్గితే, 
జీ,ఎస్‌,రావు 'పంట పండినట్లే, 


ఎదురుదాడి చేయడం చాలా సులభం, 
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మి 
దేళ్లలో చేసిన తప్పుడు ప్టనులు చాలానే 
వున్నాయి. వ్యక్తిగతమైన ఆరోపణలకు 
చంద్రబాబు అతీతుడేమీ కాదు. చెప్ప 
డానికి ఎంత సరుకైనా దొరుకుతుంది. 


కేంద్రమంత్రి, 
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఈమధ్య ఒక 
వారంరోజులపాటు మౌనవ్రతం పాటిం 
చారు. ఈ వారం రోజులు విశాఖ 


నెల్లూరీయుడు 


పట్నం శివార్లలో, సింహాచలం దగ్గరున్న 
స్వామి స్వరూపానంద సరస్వతి ఆశ్ర 
మంలో గడిపారాయన. వూజలు, 
వ్రతాలు, యజ్ఞాలు, యాగాలతో పొద్దు 
పుచ్చారు. ఎవరితోనూ మాట్లాడలేదు; 
ఏ రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొ 
నలేదు. విశాఖవాసులు ఎవరైనా వెళ్లి 
పలకరించబోయినా, నిక్కచ్చిగా వెనక్కి 
తిప్పి పంపేశారు. ఆధ్యాత్మిక సంబంధిత 
అంశాలపైతప్ప మరి దేనిగురించీ మాట్లా 
డేది లేదని సైగలతో సూచించారు 
పూజలు, యాగాలు చేయడం 
సుబ్బరామిరెడ్డి గారికి కొత్తేమీకాదు. 
వేకువజామున గాయత్రి మంత్ర పఠ 


పాత బంగారానికి కొత్త 
బంగారు ఆభరణాలు | 
పాత బంగారానికి || 
గాః 50/- మార్మెట్‌ 

ధర కంటే అధికంగా పొందండి. 
91,6 బంగారు ఆభరణాలపై 


మేకింగ్‌ ఛార్జి లేదు, 


10 బంగారు నెక్లెన్‌లు 
10 బంగారు ఉంగరాలు 
10 బంగారు చెవి కమ్మలు 
పండుగల సందర్భంగా అత్యంత తగ్గింపు ధరలు + 
బంగారు అభరణాల గిఫ్ట్‌లు 
నం 


1 ౫6౬651౪౬ 


కానీ ముఖ్యమంత్రి ఆ జోలికి వెళ్లలేదు 
విచారణకు సిద్ధమేనా అని పెద్ద 
వలె ప్రశ్నించి వదిలేశాడు 


ఆయనలోని ఈ నిర్లిప్రతకు 


కారణం - కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మం 
ర 


తుల వైఖరి. ప్రతిపక్ష నేత తనపై అంత 


5 


ప్రారంభమౌతుంది. సా 
కూడా గుక్క తిప్పుకోకు 
చేస 
లే 
య 


ఒకటి ఉచితం 


1+1 ఆఫర్‌ 


పెద్దలు 
= రాజ్యా సి,ఆర్‌రెడ్డి, పాణకా గోవిందు 
రెడ్డ, బెజవాడ రామచంద్రారెడ్డి గార్లను, 
పానగల్‌ రాజా పార్థసారధి నాయనిం 
శాతారారారా mmrm 
15-10-1937 
పేజీలు: 8 వెల: 0-1-0 
wre err 
గారును, జిల్లా కలెక్టర్‌ ఖాన్‌ బహు 
దూర్‌ హనుమాన్‌ సాహెబ్‌ గారును, 
జిల్లా పోలీను సూపర్నెంటు ఇతర ఉద్యో 
గులును ఉచితాననముల అనువవిష్ణు 
లైరి. షుమారు 20వేల మంది ప్రజలు 
వట్టాభిషేకోత్సవమును చూచుటకు వచ్చి 
చుట్టు ప్రకృల, వెలుపల యుండిరి. న 
తీర్థములు - తంతెలు - కంచి, 
తిరుపతి, పుష్పగిరి, కాళహస్తి నుండి 
తీర్ణవ్రసాదములు వంపబడెను. 
రు500ల వెండికప్పు నజరానా 
పట్టాభిషేక సమయంలో నౌకర్లు 
రు.500లకు తక్కువగాని వెండి కప్పును 
నమర్పించుకోవాలని ఈ రోజొక ఉత్తర్వు 


వచ్చిందట. దాన్నిగూర్చి నౌకర్లు తలకా 
యలు బట్టుకొని వాపోతున్నారు. 


నెల్లూరు ముచ్చట్లు 
ఎ.సి.సుబ్బారెడ్డి 
ఎసి సుబ్బారెడ్డి గారు కాంగ్రెసు 
వక్షాన మునిసిపాలిటీకి నిలుస్తానని కాం 
ర్రైను అధ్యక్షుని సన్నిధానంలో దాఖల్‌ 
జేసిన అప్లికేషన్‌ సజీవంతో వుండగానే 
మిత్రుడు రాజేంద్రరావు ఖాళీజేసిన కార్నే 
షన్‌ జాయింట్‌ సెక్రటరీ షిప్పు అంగీక 
రించడం. 
-విమర్భకుడు 


విదేశ్‌ బ్రాండ్‌ వస్తువులు నగ 
రాలను ముంచెత్తుతున్నాయి. 


ఇదంతా నాణానికి ఒక 
వైపు మాత్రమే. రెండవప్రక్క 


పారిశ్రామిక సంస్థల . అవర. కుటీరులుగా 
మారుతున్నారు, అమెరికన్‌ బిలియనీర్లను కూడా మించి. 
పోతున్నారు. ఇంజనీరింగ్‌ పట్టా పొందగల్లిన మధ్య క్యా 
"| తరగతి యువతరాన్ని ఉద్యోగాలు వెతుక్కుంటూ వన్తు స్యా 
న్నాయి. నిరుద్యోగం అంటే ఏమిటో ఈ కోవకు చెందిన 
యువతరానికి చెప్పినా అర్థమయ్యే పరిస్థితి లేదు. 
లక్షలాది మందికి అధిక జీతాలతో ఉపాధి లభిస్తుందదం 
వల్ల నగరాలలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. 
ఎయిర్‌పోర్ట్‌లు బస్‌స్టాండ్‌లతో సమానంగా రద్దీకి 
గురవుతున్నాయి. ఎర్రబస్సులు తిరిగినంత సాధారణంగా 
ఆకాశంలో వేలాది విమానాలు చక్కర్లు కొడుతున్నాయి, 
ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఖరీదైన రెస్టారెంట్‌లు, కళ్లు చెదర 
గొట్టే షాపింగ్‌ మాళ్లు, విలాసానికి ప్రతిరూపాలైన కార్లు, 


పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్దం. గ్రామాలలో కోట్లాది 
ప్రజానీకం కటిక దరిద్రంలో మ్రైగ్గుతున్నది. రెండు 
వూటలా తిండి తినగలగడం మహా గొప్ప విషయంగా 
వరిగణన అవుతున్నది. విద్య, వైద్యం, 
మంచినీళ్లు వంటి ప్రాథమిక వసతులకు నోచుకోని వారి 
సంఖ్య మనదేశం మొత్తం జనాభాలో సగంపైగా వుంది. 
అభివృద్ధి ఫలాలు వారి చెంతకు చేరడం లేదు. నగరా 
లలో పెరిగి పోతున్న జీవన వ్యయం ప్రభావం గ్రామాల 
మీద కూడా పడుతున్నది. దానికి తగినట్లు జీవన ప్రమా 
ణాలు పెరగక పోవడం వల్ల గ్రామీణులు మరింత 
దుర్భర దరిద్రంలో కూరుక పోతున్నారు. 


ఈ పరిస్థితి ఏళ్ల కాలం కొనసాగడం ఎవరికీ 


కాలం చెల్లిపోయింది. అది ఇలలో జరిగే పన్‌ కాదని 
సోవియట్‌ రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాల అను 
భవాలు నిర్హ్యందంగా నిరూపించాయి. అమెరికన్లు ప్రబో 
ధించే పెట్టబడిదారీ అధికార విధానం మన దేశానికి 
టు కలవరంగా మతపరంగా, జాతిపరంగా, 


రవాణా, 


లేదన్నది నిజం. 


ఇంటి పను లి గ౦దరగోళం సి విద్యార్థుల 


ఇంటి వన్నుల 
నెల్లూరు కార్పొరేషన్‌ అధికారులు 
(ప్రజలతో ఆటలాడుతున్నారు. వెయ్యి 
రూపాయలున్న ఇంటివన్నును 1500 
రూపాయలు చేస్తూ నోటీసులిచ్చారు. 
మళ్లీ పాత పన్ను కడితే చాలన్నారు. ఈ 
మొత్తాన్న కట్టను వెళ్లినప్పుడు మళ్లీ 
కొత్తగా పెరిగింది కట్టమంటున్నారు, 
గతంలో ఈ-సేవలో చెల్లించింది జమ 


వడలేదు. నీళ్ల పన్ను ఎప్పటి నుంచో 
పెంచేస్తూ నోటీనులిస్తున్నారు. ఈ- 
సేవలో వివరాలడిగితే కార్పొరేషన్‌ ఆఫీ 
సుకు వెళ్లమంటారు. అక్కడ సమాధా 
నం చెప్పే వారుండరు. కార్పొరేషన్‌ 
పాత పద్ధతిలోనే బిల్‌ కలెక్టర్‌ల ద్వారా 
పన్ను వసూలుచేస్తే రెవిన్యూ ఆదాయం 
పెరుగుతుంది. 

చక్చీరాలశ్రీనివానులు 


వెంకయ్యనాయుడు ధోరణి మారాలి 


బిజెపీ జాతీయ ఉపాధ్యక్షుడు 
ఎం బెంకయ్యనాయుడు నోటికి అడ్డూ, 
ఆపూ లేకుండా పోతుంది. ఏ రాష్ట్రంలో 
ఎన్నికలు జరిగినా. సీట్లన్నీ మావేనం 
టాడు. కేందంలో కూడా బిజెపీ (ప్రభు 
త్వం దీ అధికారంలోకి వస్తుందని 
కలలుకంటునృాడు, కర్నాటకలో తాజాగా 
జరిగిన రాజకీయ వీరిణామాలైనా వెంక 
య్యానాయుడులో మార్చు తీసుకురా 


వడం లేదు, నెల్లూరులో భవిష్యత్తులో 
నైనా వెంకయ్య నాయుడు ఒక్క అసెంట్లీ 
సీటులోనైనా తమ పార్టీ వారిన్‌ గెలిపీం 
చగలరా? స్వర్ణభారత్‌ టస్ట్‌ నేళ్ళ 
త్వంలో ఆయన జరుపుతున్న కార్యక్ర 
మాల వెనుక స్వార్థం దాగుందని (ప్రజ 
లెవ్ఫుడో గ్రహించారని నాయుడుగారు 
తెలుసుకుంటే మంచిది 


విఎస్‌, vlog నెల్లూరు 


పట్ల వివక్షత! 


షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, 
వెనుకబడిన తరగతులకు చెందిన విద్యా 
ర్గులకు గత మూడు దశాబ్దాలుగా ఉప 


_కార వేతనాలతోపాటు, ట్యూషన్‌ 


మరియు స్పెషల్‌ ఫీజులను ప్రభుత్వం 
మంజూరు చేస్తూ వచ్చింది. కానీ ఇటీ 


జనవాణి 


వలకాలంలో ప్రపంచ బ్యాంకు నిబం 
ధనల మేరకు వెనుకబడిన తరగతులకు 
చెందిన విద్యార్థుల ఫీజుల మంజూరు 
విషయంలో ప్రభుత్వం వివక్షత 
చూపింది, వీరందరికీ చదివే కోర్సు 
లకు ఉపకార వేతనాలు, ట్యూషన్‌, 
స్పెషల్‌ ఫీజులు మంటూరు చేయ 
మనవి, 

ఎ:నుథాకర్‌ విన్యానగర్‌ 


12 అక్టోబర్‌, 2007 


న bad 
తెలుగుదేశం పార్టీని అభినందించాలి. 


ఈ లక్ష్య సాధనకు ఒక దగ్గరి మార్గం - అందరికీ 
వు చెవ్చడం, మన దేశంలో ఇప్పటికే నూటికి నలభై. 
దికి అక్షరం ముక్క రాదు. దర్శిద దేవత శాపానికి 
గురౌతున్నది ఈ వర్గం ప్రజలే. గ్రామీణ ప్రాంతాలలో 
ప్రభుత్వం నడిపే స్కూళ్లు ఈనాటి పోటీ (ప్రపంచానికి 
తగిన ప్రమాణాలతో విద్యను అందించలేక పోతున్నాయి. 
అందువల్ల ఈ పాఠశాలల్లో చదివే పిల్లలలో అధిక 
సంఖ్యాకులు నూతన ఆర్థిక వ్యవస్థలో ఉపాధి పొందలేక 
పోతున్నారు. మరొకప్రక్క ప్రపంచంలో చదువు, శిక్షణ 
కల్గిన మానవ సంపదకు తీవ్రమైన కొరత వుంది. 
జనాభా తరుగుదల, జనాభాలో వృద్భుల శాతం అధికం 
కావడం వంటి సమస్యలతో సతమతమౌతున్న జపాన్‌, 


దేశాలలో 4 కోట్ల" ఉద్యోగాలకు మనుషులు దొరకని 
పరిస్థితి వుందని చెబుతున్నారు. మనదేశంలో కూడా 
కంప్యూటర్‌ పరిశ్రమతో పాటు, బ్యాంకింగ్‌ వంటి సేవా 
రంగాలలో కూడా. ఇప్పటికే మానవవనరుల కొరత 
కనపడుతున్నది. ఎంత జీతం ఇస్తామన్నా ఉద్యోగానికి 
తగిన మనిషి దొరకక ఇబ్బంది పడుతున్నారు పరిశ్రమల 
నిర్వాహకులు. ఈ ఉద్యోగాల కొరత తీరాలంటే 
చదువుకున్న వారి సంఖ్య, శిక్షణ పొందిన వారి సంఖ్య 
పెరగాలి. మన దేశంలో నూటికి యాభై శాతం మంది 
25 సంవత్సరాల లోపు వారే అని ఒక అంచనా. వారికీ 
వున్నత విద్య నేర్పించి, శిక్షణ ఇస్తే యావత్‌ ప్రపంచపు 
మానవ వనరుల. అవసరాలు తీరుతాయి. తద్వారా 
వజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థిక 
సంస్కరణల ఫలాల్లో అందరికీ సరైన వాటా లభిస్తుంది. | 
ఇందుకు ప్రభుత్వం చేయవలసింది - పల్లెలోని పేద 
పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య, అదీ ఇంజనీరింగ్‌ స్థాయి 
వరకూ చెప్పించడం. అందుకోసం ఎన్ని లక్షల కోట్ల 
పెట్టుబడి అవసరమైనా వెనుకాడకూడదు. సామాజిక 
న్యాయ సాధనకు చదువు కంటే దగ్గరి దారి వేరొకటి | 


రష్యా, ఐరోపా దేశాలలో 
అపారమైన ఉపాధి అవకా 
శాలు లభిస్తున్నాయి. 2020 
నాటికి అభివృద్ధి చెందిన 


కావలి తాలూకాలో చిన్నకాక, 
ముంగమూరు చెరువులలో నీళ్లు లేవని, 
సాగు అయింది గూడా ఎండిపోతున్న 
దని, వారం రోజులలో రాకుంటే 


11-10-1957 


పేజీలు: 10 వెల: 12నయా పైసలు 


దుర్భర క్షామం క్రింద భావించవచ్చు 
నని కాంగ్రెస్‌ కార్యదర్శి వంటేరు వరదా 
రెడ్డి గారు తెల్పుతున్నారు. 
మోపాడు ప్రాజెక్టు క్రీంద 
పధివేల ఎకరాలు వరి. పెట్టబడి వున్న 
దని, రిజర్వాయరులో నీరు అయి 
పోయిందని; వర్షం రాకుంటే ఈ పది ఖ్‌ 
వేల ఎకరాలు ఎండిపోతుందని తెలుస్తు 
న్నది. 
మెట్ట తాలుకాలలో వరి, జొన్న 
ఆరుక, కంది, జనుము, ఆముదాలు 
మున్నగు పంటలన్నీ సర్వనాశనమనే 
చెప్తున్నారు. 
పరిస్థితి ఆందోళనకరంగానే 
వున్నది. ఈ కార్తెలలోనైనా వర్షం కురవ 
కుంటే జిల్లా అంతా క్షామానికి గురికాక 
తప్పదేమో? సూళ్లూరుపేట ప్రాంతంలో 
మాత్రం కొంత వర్షం కురిసిందట. 
-విమర్శకుడు 
శివారెడ్డి పద్యాలు 
బహిరంగ సభ 
బసవారెడ్డి వచ్చి బహిరంగ సభ పెట్టి 
నిప్పు బెట్టి పొయ్యె నిన్న రాత్రి 


ఎర్రజెండ క్రింద ఏమేమి జరిగింది 
ముచ్చటిస్త తమతో వచ్చేసారి. 


గాంధీజీకన్నా ఎత్తులో పక్‌ భోర్టులు 


నెల్లూరు రాజకీయ నాయకులు 
మరీ శృతిమించి పోతున్నారు. ట్రంకు 
రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద దాని 
కన్నా ఎత్తులో వారి వారి గొప్పతనాలు 
చాటుతూ ఫ్లక్స్‌ బోర్డులు పెడుతున్నారు. 
వీరికి ఎంత పాగరు, ఎంత గర్వం, ఈ 
విధంగా చేయడం జాతిపితను అవమా 
నించడమే. వంచతంత్రం (ప్రకారం 
పొగరు పట్టిన వాళ్లు పెద్దలను గౌరవిం 


చరట. స్నేహితుల మాట వినరట. తమ 
నీడను తాము చూడరట. గాంధీ విగ్ర 
హం దగ్గర ఈవిధమైన ఫ్లక్స్‌బోర్డులు 
పెట్టడం తప్పయినా ఎవరూ ఖండించక 
పోవడం బాధాకరం. పత్రికలు ఏం 
చేస్తున్నాయి. ప్రజాస్వామ్య గౌరవ 
మర్యాదలను రక్షించే బాధ్యత పత్రికల 
వారిది కదా? 

వి, అనంతరామయ్య 


ఆప్యోను ఆదరించండి! ఇ 


గత 30ఏళ్లుగా చేనేత వస్త్ర 
పీయులను అలరిస్తున్న సంస్థ ఆప్కో 
నేదు ఆ సంస్థ ఉనికిని కోల్పోయే పరి 
yo దాపురించింది. ఆప్కో అంటే అం 
దరూ గుర్తుకు తెచ్చుకునేది 20శాతం 
తగ్గింపు, ఈ తగ్గింపు వుంటేనే ప్రజలు 
బట్టలు కొనుగోలు చేయడానికి ఇష్ట 
పడతారు, ఈ తగ్గింపు ఇవ్వకపోతే అమ్మ 


కాలు పడిపోయి చేనేత కార్మికులు సం 
కటంలో పదతారు. 20శాతం తగ్గింపు 
ఇచ్చే విషయంలో వినియోగదారులకు 
అసౌకర్యం కలుగకుంగడ్లా కేంద్ర రాష్ట్ర 
ప్రభుత్వాల నుండి రావ్రలెసిన నిథులను 
నకాలంలో సమీకరించుకొని ఆప్కో 
Whip పరిపుష్టి చేయాలి, 


నీ, హెబ్‌ నులేష్‌బాటు నెల్లూరు 


కన ఆ యా. 


కసారిగా చుట్టముళ్టదంతో 

ఊసీరాదక నతమతమైపోతున్నారు. 
వ్రతి ఇంట్లో జ్వరాలు లేకుంటే విరోచ 
నాలు అవి కొదంటే కంటి కలకతో 
కంటి మీద కునుకు లేక అల్లాడి 
పోతున్నారు. పెద్దలకు ఈసారి జ్వరా 
లకు విరోచనాలు తోడైతే, పిల్లలు కంటి 
కలకకు అల్లాడిపోతున్నారు. జ్వరపీడి 
తుల్లో ఐదుశాతం మంది డెంగ్యూ 
జ్వరాలతో బాధపడుతున్నారు. వర్షాలు 
వడకపోయినా పెన్నకు కొత్తనీరు 
రావడం, నగరంలో చెత్తా చెదారాలు 
పేరుక పోవడం, దోమల విజృంభణతో 
జనం రోగాల బారిన పడుతున్నారు. 
సామాన్యులు ఈ రోగాలకు డాక్టర్ల 
ఖర్చు భరించలేక కురోమొరో అంటు 
న్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖగాని, 
కార్పొరేషన్‌ పాలకులుగానీ ప్రజూరో 
గ్యాలు మెరుగుపడే చర్య తీసుకోవడం 
లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఈ 
సమస్యలు పట్టవు. వీరంతా రాజకీయ 
జాతరల్లో యమదిజీ. 


కొండెక్కిన ఎరగడ్డలు 


ఎరగడ్డల ధరలు గతవారం పది 
రోజులుగా మళ్లీ పెరిగిపోయాయి. కిలో 
వదిరూపాయలకు దొరుకుతుండిన 
గడ్డలు రంజాన్‌, దసరా పండుగలను 
వురన్మరించుకొని మాములు రకం 
నిలబెట్టి 20రూపాయలు అమ్ముతు 
న్నారు. రైతుబజార్లలో నామ్‌కేవాస్తే 
వారంలో ఒకరోజు తక్కువ సరుకు కిలో 
ఏడు రూపాయల చొప్పున అమ్ముకు 
న్నారు. గంటల తరబడి క్యూలో నిలబడ 
డంతోపాటు ఈ పనికిమాలిన ఎర 
గడ్డలకు రేషన్‌కార్డు కావాలంటున్నారు. 
ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నా 
మని చెప్పే నాయకులు బియ్యం, నిత్యా 
వసరాలు, ఎరగడ్డల ధరలు తగ్గిస్తే 
సామాన్యులు ఒకపూటైన కడుపునిం 
డుగా తిండి తినగలుగుతారు. 


సోమశిలలో 
60 టిఎంసిల నీళ్లు 


జిల్లా ప్రజల పాలిట కల్పతరువు 
సోమశిల ప్రొజెక్సలో తొలిసారిగా ఈ 
వీడాడి 60టిఎంసిల నీటిని నిల్వచే 
శారు. ఈ నీటిని కడపజిల్లాకు తరలించే 
ఆలోచనలో ముఖ్యమంత్రి వున్నట్లు 
వార్తలొస్తున్నాయి. ఈ తరలింపును 


వద్దనే గుండెకాయ గల నేతలు మన 


వరి విత్తనములు 


మేలైన 8౧7 5204 జిలకర మసూరి 
విత్తనములు Foundation Seed 
చేయబడిన: 


> f= 
వాడా ధోణుగోపాబరెడ్డి 


జిల్లాలో ప్రస్తుతానికి లేరు, వాను 
పక్షాలు, రైతునంఘాలు ప్రొజెక్టలోని 
60టిఎంసిల నీళ్ళు జిల్లా రైతుల 
ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఒక 
పోరాటానికి రూవకల్పన చేయాల్సి 
ఉంది, 


ధరలపెరుగుదలపై 
వామపక్షాల ధర్నా 


నిత్యావసరాల ధరలు పెరుగు 
దలపై వామపక్షాలు కితేదీ కలెక్టరేట్‌ 
వద్ద ధర్నా చేశాయి. ధర్నానుద్దేశించి 
సిపిఎం జిల్లా కార్యదర్శి భానురాజు 
మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి 
వస్తే ధరలు తగ్గిస్తామన్న హామీని నెర 
వేర్చలేదు. నిత్యావసరాలను అక్రమంగా 
నిల్వ చేసుకొనేందుకు వ్యూచర్‌ ట్రేడిం 
గ్‌కు అనుమతిని ఇవ్వడం ద్వారా బ్లాక్‌ 
మార్కెట్‌కు సరుకులు వెళ్లి పోతున్నా 
యని విమర్శించారు. సిపిఐ నాయ 
కుడు రామరాజు మాట్లాడుతూ అక్రమ 
నిల్వలను వెలికితీసి ధరలను అదుపు 
చేయకుంటే గోదాములపై దాడి చేస్తా 
మన్నారు. సిపిఎం నాయకులు నారు 
కృష్ణయ్య, మోహన్‌రావు, జనార్దన్‌, 
అన్నపూర్ణమ్మ, సిపిఐ నాయకుడు డాక్టర్‌ 
సుధాకర్‌ ధర్నాకు నాయకత్వం వహిం 
చారు. 


రాష్ట్రానికి ఎన్నికల జ్వరం 


రాష్ట్రానికి ఎన్నికల జ్వరం పట్టు 
కొందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు 
వెంకయ్యనాయుడు చమత్కరించారు. 
8ితేదీ నెల్లూరులోని హోటల్‌ అభి 
రామ్‌లో విలేకరులతో మాట్లాడారు. 
కాంగ్రెస్‌, . తెలుగుదేశం గుప్పిస్తున్న 
హామీలు గందరగోళం సృష్టిస్తున్నాయి. 
కిలో రెందురూపాయల బియ్యం, 
పావలావడ్డీపై రుణాలు, వ్యవసాయ 
రుణాల రద్దు తదితర పథకాలకు ఎంత 
ఖర్చవుతుంది? ఆ నిధులు ఎక్కడ నుంచి 
వస్తాయో హామీలిస్తున్న పార్టీలు ముం 
దుగా ప్రకటిస్తే బాగుంటుందన్నారు. 
దేశంలో మధ్యంతర ఎన్నికలొస్తే ఆంధ్ర 
ప్రదేశ్‌లోని అన్ని పార్లమెంటు స్థానా 
లకు బిజెపి పోటీ చేస్తుందని వెంకయ్య 
నాయుడు ప్రకటించారు. 


పనబాక జన్మదినం 


కేంద ఆరోగ్యశాఖ సహాయ 
మంత్రి పనబాక" లక్ష్మి జన్మదినోత్సవాన్ని 
ఆమె శిష్యుడు హరిబాబు యాదవ్‌ 
6తేదీ నెల్లూరులో ఘనంగా చేశారు. 
నగరంలోని ముఖ్యకూడళ్లలో పనబాకకు 
శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దపెద్ద 
స్లక్స్‌బోర్డులు కట్టడంతోపాటు జూబ్లీ 
ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు 
పంపిణీ చేశారు, ప్రగతి ఛారిటీస్‌లోని 
మానసిక వికలాంగుల కేంద్రంలో స్వీట్ల 


Mice TIN Ho 2073364727 
Sad, బంక [ఏ Fed ere) అయం 263 (04 


1 
slyle Furniture, 
ed భిర్మిటర్స్‌ & ౧102 
గృెహోవకరగ బీన్మవులు అమ్మబడును, 
కాగ దుయవాయం కటు. 
Al Crod Corde accoplod 


చిల్లకూరు మండలం తూర్చు 
కనుపూరు గ్రామంలోని ముత్యాలమ్మ 
దేవస్థానంలో దనరా ఉత్సవాలు 
ఘనంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తు 
న్నారు. ఈసందర్భంగా 12తేదీ ముత్యా 
లమ్మకు రాజరాజేశ్వరి, 13తేదీ అన్న 


వూర్ణ, 14తేదీ గాయత్రీ, 16తేదీ 
మోహినీ, 16తేదీ మహాలక్ష్మి 17తేదీ 
కాళికాదేవి, 18తేదీ సరస్వతి, 19కతేదీ 
దుర్గా, 20తేదీ మహిషాసురమర్ధిని 
అలంకారాలు చేస్తారు. 21తేదీ గ్రామో 
త్సవం జరుపుతారు. ఈ సందర్భంగా 
ప్రతిరోజు అభిషేకం, సూక్త పారా 
యణం, నహసస్త్రనామార్చన వంటి 
వ్రత్యేక వూజలు చేస్తారు. జిల్లా 
వ్యాప్తంగా ఉన్న ముత్యాలమ్మ భక్తులను 
ఈవేడుకలకు తరలిరమ్మంటున్నాడు 
ఆలయ మేనేజర్‌ కోవూరు జనార్దన్‌రెడ్డి, 


రంగడి గర్భగుడిలో ఎసి 


నెల్లూారీయుల ఆరాధ్యదైవం 
తల్పగిరి రంగనాయకులస్వామి గర్భ 
గుడికి ఎస్వీఆర్‌ ఏజెన్సీ అధినేత నాదెళ్ల 
సురేష్‌ ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం 
కల్పించారు. దీన్ని 7తేదీ ఆయనే ప్రారం 
భించారు. . ఈకార్యక్రమంలో ఆలయ 
ఛైర్మెన్‌ ప్రత్తి రవీంద్రబాబు, ఇఓ వేగూరు 
రవీంద్రరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు 
పాల్గొన్నారు. 

రంగడి గుడిలో ఓ ఎసి ఎక్కడ 
సరిపోతుంది ఛైర్మన్‌గారు? భక్తుల నడిగి 
మరికొన్ని బిగింపజేయండి; వారిని 
వీరిని ఎందుకడగాలంటే మీరే ఆ 
పుణ్యం కట్టుకోండి. రంగడు మిమ్మల్ని 
చల్లగా చూస్తాడు, 


కన్యకాపరమేశ్వరి 
శరన్నవరాత్రులు 


నెల్లూరు స్టాన్‌హౌస్‌పేటలోని 
కన్యకాపరమేశ్వరమ్మ దేవస్థానంలో దేవి 
శరన్నవరాత్రోత్సవాలు 12తేదీ నుంచి 
22తేదీ- వరకు జరుగుతాయి. 12తేదీ 
కలశస్థాపన, 13తేదీ అన్నపూర్ణ, 14కేదీ 
బాలాత్రిపుర సుందరి, 15తేదీ ధనలక్ష్మీ 
16తేదీ గాయత్రి, 17కేదీ రాజరాజేశ్వరి, 
18తేదీ సరస్వతి, 19తేదీ మహిషాసుర 
మర్థిని అలంకారాలు చేస్తారు. 20కేదీ 
మహర్ష్నవమిని పురస్కరించుకొని. కన్నె 
పూజ, 21తేదీ పులివాహనంపై అమ్మ 
వారి నగరోత్సవం, 22తేదీ వసంతో 
త్సవం జరుగుతుంది. ఈసందర్భంగా 
అన్ని రోజులు ఆకట్టుకునే సాంస్కృతిక 
కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అమ్మ 
వారి భక్తులను ఈ ఉత్సవాలకు తరలి 
రమ్మంటున్నారు దేవస్థాన ఛైర్మన్‌ గుండ్ల 
పల్లి సుధాకర్‌రావు. 


హాస్టళ్ల సమస్యలపై 
దృష్టిసారించిన కలెక్టర్‌ 


జిల్లాలోని హోస్టళ్లపై కలెక్టర్‌ రవి 
చంద్ర దృష్టి సారించారు. హాస్టళ్లలో 
నివాసం ఉంటున్న విద్యార్థుల నమ 
స్యలు, పరిష్కరించాలని విద్యార్థి నిం 
ఘాలు పలుదఫొలుగా కలెక్టర్‌ను కోర 
దంతో హాస్టళ్ల ప్రక్షాళనకు నడుంబిగిం 
చారు. ఈ 
క్లేమళాఖ, 


వ్యవహారంపైన సాంఘీకసం 


గిరిటిన, వికలాంగులు, 


12 అక్టోబర్‌, 2007 


(5 


వెనుకబడిన తరగతుల సంక్షేమళాఖ 
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ 
హించి వలు సూచనలిద్చారు. శిథిలావ 
స్థకు చేరుకొన్న భవనాల నుంచి హాస్ట 
ళ్లను సురక్షిత భవనాలకు తరలించ 
మన్నారు. తాగునీరు; మరుగుదొడ్లు 
ఖచ్చితంగా ఉండేలా చూడమన్నారు. 
హాస్టళ్లలోని సమస్యలపై ప్రతినెల 6తేదీ 
సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. 
హాస్టల్‌ వార్డన్లు తమ వనితీరును 
మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకొం 
టానని కలెక్టర్‌ హెచ్చరించారు. 


కోలుకొంటున్న 
కార్పొరేటర్‌ 


ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 
నెల్లూరు కార్పొరేషన్‌ 21వడివిజన్‌ కార్పొ 
రేటర్‌ వేల్పుల రజని చెన్నై ఆసుపత్రిలో 
కోలుకొంటుంది. ఈమె ఆత్మహత్యా 
యత్నానికి భర్త వేధింపులే కారణం 
తవ్ప, రాజకీయాలు కాదని తెలుస్తుంది. 


బరితెగించిన పోలీసులు 


ఎస్పీ లక్ష్మీరెడ్డి బదలీ కావడం, 
కొత్త ఎస్పీ బాధ్యతలు తీసుకోవడంలో 
కొంత ఆలస్యం కావడంతో నెల్లూరు 
పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. 
ఇసుక, బర్రెలలోడుతో వెళ్తున్న లారీ 
లను ఆపి మాముళ్లు వసూలు చేస్తు 
న్నారు. బ్రాందీషాపులు, బార్లు, చివరికి 
చెక్కబండ్ల వారిపై కూడ మాముళ్ల కోసం 
వీరంగం చేస్తున్నారు.. నెల్లూరు పోలీ 
సులు. ఎందుకిలా తయారయ్యారో, 
వీరినెలా సంస్కరించాలనేది మానసిక 
వేత్తలు ఆలోచించాలి. 


సాహిత్య సభ 

వాకాడు ఎన్‌బికెఆర్‌ ఆర్ట్స్‌ కళా 
శాల మాజీ ప్రిన్సిపాల్‌ ఆచార్య గాది 
రాజు సుబ్రమణ్యం సతీమణి దివంగత 
నరోజ న్మృత్యకంగా 19తేదీ టౌన్‌ 
హాల్‌లో నందితిమ్మన పారిజాతాప 
హరణంపై సాహిత్య సభ జరుగుతుంది. 
ఈసభకు చెన్నైకు చెందిన ప్రాఫెసర్‌ 
ఎల్ఫీశంకరరావు అధ్యక్షత వహిస్తారు. 
జిల్లెళ్లమూడి ఓరియంటల్‌ కళాశాల 
చరిత్రోపన్యాసకులు మల్లాప్రగ్గడ శ్రీమ 
న్నారాయణ, నందితిమ్మన పారిజాతాప 
హరణంపై మాట్లాదుతారు, ఈ కార్యక్ర 
మానికి సాహిత్యాభిమానులు తరలిరమ్మం 


పొగతోట, నెల్లూరు - 524 001 
ఫోన్‌: 0861 - 2327354 


సంవత్సర చందా 


స్వదేశంలో రూ.200లు 


విదేశాలకు రూ.1000లు 


నెల్లూరు రంగడి గర్భగుడిలో ఎసి సౌకర్యం బెర్హాటు చేసిన నాదెళ్ల 
నురేష్‌ను నన్మానిన్తున్న ఆలయ ఛైర్మన్‌ ప్రత్తి రబీంద్రబాబు, 


టున్నారు వద్యకళాపరిషత్‌ నిర్వాహకులు. 
మానసిక వికలాంగుల 


స్కూల్‌కు విరాళం 


నెల్లూరు మద్రాను బస్టాండు 
దగ్గర రెడ్‌క్రాస్‌ సొసైటీ నడువుతున్న 
మానసిక వికలాంగుల పాఠశాలకు 
చిత్తూరు జిల్లా రాచకండ్రిగ గ్రామవాసి 
ఎ.కస్తూరిరెడ్డి 50వేల రూపాయల 
విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని 
9తేదీ జిల్లా కలెక్టర్‌ రవిచంద్రకు 
ఆయన అందించారు. 


తుమ్మగుంటలో దసరా 


తుమ్మగుంటలోని అన్నవూర్ణ దేవి 
సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, అయ్యప్ప 
స్వామి దేవస్థానాల్లో దసరా సంద 
ర్భంగా విశేష పూజలు జరుగుతాయి. 
దనరా నుంచి మకరసంక్రాంతి వరకు 
అయ్యప్పస్వామి దీక్షాపూజలు, భజనలు, 
అన్నదాన కార్యమాలు జరుగుతాయని 
నిర్వాహకులు తెలియజేస్తున్నారు 


రాజరాజేశ్వరమ్మ 
ఆలయంలో దసరా 


నెల్లూరు రాజరాజేశ్వరమ్మ దేవస్థా 
నంలో దసరా ఉత్సవాలు 12తేదీ 
నుంచి 21తేదీ వరకు ఘనంగా చేయను 
న్నారు. 12తేదీ రాజరాజేశ్వరమ్మకు 
చండీ, 13కేదీ భవానీ, 14కేదీ 
గాయత్రి, 15కేదీ అన్నపూర్ణ, 16కేదీ 
గజలక్ష్మి 17కేదీ సరస్వతి, 18తేదీ 
కాళికా, - 19కేదీ దుర్గా, 20కేడీ 
మహిషాసురమర్ధిని అలంకారాలు 
చేస్తారు. 21కేదీ నగరోత్సవం జరుగు 
తుంది. 21తేదీనే సంవత్సరానికొకసారి 
చేసే. మహాభిషేకం కూడా చేస్తారు. 
ప్రతిరోజు మంచి సాంస్మతిక కార్యక్ర 
మాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం 
వెలుపల, గర్భగుడిలో అలంకరణల 
సంగతి చెప్పబనిలేదు. అమ్మవారి భక్తు 
లను ఈ ఉత్సవాలకు తరలిరమ్మం 
టున్నారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త 
రత్నం జయరామ్‌, సహాయ కమీషనర్‌ 
ఈమని చంద్రశేఖర్‌రెడ్డి, 


బంగారం స్పెషల్‌ ఆఫర్‌ 
815 916 పాల్‌మార్క్‌ 


= 2 
మందపాలవీధి, నెల్లూరు, 


“త్వరలో ప్రారంభం 

నెల్లూరులో టి శ 
మరొక అతిపెద్ద గోల్డ్‌ షాపింగ్‌ మాల్‌ 
* జిల్లా పరిషత్‌ ఆఫీసు సెంటర్‌ * 


set 


PPD 


ల 


రావడ on జానకిరాం విశ్లేషిం 


టిక్కెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. 
మాజీ వంటేరు వేేబుగోపా 
లరెడ్డి కావలిలో పడుతున్న కష్టమంతా 
వృధాయేనని ఆయనకు టిక్కెట్‌ వచ్చే 
అవకాశం లేదని మాజీ మంత్రి 
మాదాల జానకిరాం వ్యాఖ్యానించినట్లు 
ప్రచారంలో వుంది. గత ఎన్నికల సమ 
యంలో వంటేరు పార్టీ వదిలి పోయా 
డని, కాంగ్రెస్‌లో చేరాలన్న ప్రయత్నం 
కూడా చేశారని, ఆ వేడిలో చంద్ర 
బాబును తిట్ట 


ప్రకృతి వైర్యంలో వ్యాధులు మటుమాయం 


ప్రాచీన భారతీయ వైద్యవిధా 
నంలో ప్రకృతి వైద్యానికి ఎంతో విశిష్ట 
స్థానం ఉంది. పంచభూతాలైన భూమి, 
నీరు, గాలి, ఆకాశం, అగ్ని ఆధారంగా 
ప్రకృతి వైద్య విధానం కొనసాగు 
తుంది. సాంప్రదాయ వైద్య చికిత్సయైన 
నేచరోపతి ద్వారా ఎలాంటి వ్యాధుల 
ఆరోగ్య 
నాన్ని అందించేదే ప్రకృతి 
a ప్రజలకు అత్యాధు 
వైద్య చికిత్సలను అందిస్తున్న 
నారాయణ హాస్పిటల్‌ యాజమాన్యం 
ఎంతో (ప్రాచీనమైన నేచరోపతి అండ్‌ 
యోగ హాస్పిటల్‌ను నెలకొల్పడం 
విశేషం, అత్యుత్తమమైన ప్రకృతి చికి 
త్సల వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో 


cx fal 
ళ్‌ 

© 
క్షత 
en 

8 

7 

డో 


అ 
28 § 
ఆశ్ర re 
a 

mm 


పాటు మానసిక,శారీరక ఉల్లాసాన్ని 
పెంపొందేందుకు తోడ్పడుతాయి. 
ధ్యానం, యోగ మన భారతీయ 


శాస్త్రాలే. వీటి ద్వారా జీవనవిధానాన్ని 


కమబరీకరిందుకొనే అవకాశం ఉంది, 
థ్‌ 


(వ్రకృళిగ్రద్యంలోపొటు వ క (సలాం 


తకు, ఒత్తీగ్లనుంది బయటపడేందుకు, 


చారని చెసన్నారు, అది. విన్నప్పటి 
_ నుంచీ వంటేరు శన జోరు మరింత 


పెంచేశాడు. తన అలవాటుకు భిన్నంగా 
మాగుంట కుటుంబంపై కూడా విమ 


రలు గుప్పిస్తున్నాడు. అభ్లైనా చంద్ర. 


పంటేరుకు టిక్కెట్‌ 


రాదంటున్నాడు జానకిరాం, 
న 
బాబు కళ్లలో పడకపోతానా అన్నది 
వంటేరు ఆశ, 


అయితే రాజకీయ విశ్లేషణ తప్ప, 
తనకు ఆ టిక్కెట్‌ రావాలన్న కోరిక 
జానకిరాం మనసులో ఎంతమాత్రం 
లేదని చెప్పారు. గత ఎన్నికలలో చంద్ర 
బాబు బలవంతం మీద పోటీ చేసినా, 
ఈసారి అటువంటి పారపాటు పని 
చేయకూడ 
దని భావి 


ఆరోగ్యంగా ఉండేందుకు యోగ, ధ్యానం 
ఎంతో 
యను, 


దోహదపడుతాయి. శ్వాసకి 
జీర్ణక్రియను ఇవి వృద్ధి 


చేస్తాయి. యోగసనాలు, 


యామం, ధ్యానం వల్ల జ్ఞాపక 


పొందించుకోవచ్చు. అలాగే ఏకాగ్రతను 
కలిగి ఉండేందుకు, ఇతరత్రా మానసిక, 


శారీరక సమస్యల నుంచి బయటఫడేం 


దుకు ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యంగా 
పకృతి వైద్యం వల్ల నడుంనొప్పి, కీళ్ల 


నా 


" టి లానే న్‌ 3 
fart ఆయన. gus, APR 
నలు ఎమ్మెల్యే పదవి దగ్గర నిలవడం ' 
లేదు, ఇంకా పైకి వెళుతున్నాయి. 
ఇదిట్లా ఉంటే కానలి టిడిపీ టిక్కెట్‌ 


మీద ఇటీవల హైదరాబాద్‌ రియల్‌ | 


ఎస్టేట్‌ బూమ్‌లో వందలాది కోట్లు 


కూడబెట్టిన ఒక రియల్‌ ఎస్టేట్‌ ! 
వ్యాపారి-కన్నేసి వున్నాడని వేగుల వర్త | 
మానం, పది కాదు పదిహేను అయినా | 
పెట్టుకోవడానికి రెడీ అంటున్నాడట 
ఆయన, 


నొప్పులు, సయాటికా, ఆస్థమా, సైనసై 
టిస్‌, ఊపిరితిత్తుల వ్యాధులు నయం 
అవుతాయి. నిద్రలేమి, నరాల బలహీ 


నత, జీర్ణకోశ వ్యాధులు, మానసిక ఒత్తి 
శ్ల్షను అధిగమించవచ్చు. అదేవిధంగా 


మధుమేహం, స్థూలకాయం, తలనొప్పి, 
మైగ్రేన్‌, రక్తపోటు వ్యాధులతోపాటు 


స్త్రీల రుతుసంబంధమైన రుగ్మతలు పరి 
షృరింపబడతాయి. మడ్‌బాత్‌, వైబోమ 
సాజ్‌, ఇమ్మర్‌షన్‌బాత్‌, జాకుజీ, సోనా 
బాత్‌, స్టీమ్‌భాత్‌ కోసం ప్రత్యేకంగా 
ఆధునిక పరికరాలు నారాయణ యోగ 
అండ్‌ నేచరోపతి హాస్పిటల్‌లో అందు 


బాటులో ఉన్నాయి. శారీరక రుగ్మతల 


నుంచి బయటవడేందుకు, శరీరం 
మంచి ఛాయను పొందేందుకు మద్‌ 
బాత్‌ ఎంతో దోహదపదుతుంది. వివిధ 
రకాల మసాజ్‌ల వల్ల శరీరం ఉత్తేజమై 
కొత్త ఉత్సాహం కలుగుతుంది. దేశంలో 
నేచరోపతి వైద్యంలో పేరెన్నికగన్న జిం 
దాల్‌ వంటి పేరు ప్రఖ్యాతులు గడించిన 
ఆసుపత్రులలో పనిచేసిన సీనియర్‌ 

కొరవ 14వ సేజీలో 


12 అక్టోబర్‌, 2007 


తఆతతితితితితితి తత తిఅతిత తి 


ఈసారి 

తీరులో నలా. 
ప్రాయంగా. చెప్పాడు ల 
ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మూడు 
రోజుల క్రీతం ముఖ్యమంత్రి కార్యాల 
| యంలో ఆయన్ను కొందరు సీనియర్‌ 
| విలేకర్లు కలిశారు, రేవు ఎన్నికలలో 
మీకు టిక్కెట్‌ రాదట కదా అని 
| తమాషా ప్రశ్న వేశారు, ఎవరు చెప్పా 
| రంటే సోమిరెడ్డి చంద్రమోహన్‌ 
| రెడ్డన్నారు. దానితో వ్రభాకర్‌రెడ్డికి 
, నహజంగానే కోపం వచ్చింది. నాకు 
, టిక్కెట్‌ వచ్చేదీ రానిదీ చెప్పడానికి 
1 సోమిరెడ్డి ఎవరు, నేనేమీ ఆయన 
| పార్టీలో లేను అని ధాటిగా సమాధా 
' నం ఇచ్చాడు. కొంతసేపు నవ్వులాట 
; జరిగిన తర్వాత, టిక్కెట్‌ వచ్చినా, 
రాకున్నా నాకొచ్చే ఇబ్బంది ఏదీ లేదు, 


, మిగిలినట్లే అన్నాడు ప్రభాకర్‌ 


అలల 


ళ్‌ 


ఈవారంలోనే ముస్లిం సోద 
రులు రంజాన్‌ పండుగను జరుపుకోబో 


త్రి తున్నారు. రంజాన్‌ మాసం ముస్లిం 


లకు పరమ వవిత్రమైన మాసం. ఈ 
నెలలో ముస్లింల పవిత్ర గ్రంధం 
ఖురాన్‌ దివి నుండి" భువికి పంవబ 


1 తి కంది. ఈ మాసంలో పరమ పవి 


అ తంగా విధులను నిర్వహిస్తే ప్రతిఫ 
అ లంగా 'అల్లా' ఇతర మాసాలలో 
ఠి ప్రాప్తించే 70 విధులకు సమానమైన 
ఠి పుణ్యఫలాన్ని ట్రసాదిస్తానంటాడు. 
త్రి వెయ్యి మాసాలతో పోలిస్తే ఘనమైన 
రాత్రి రంజాన్‌ నెలలో 27వ ఉప 
వాసం రోజు రాత్రి, రంజాన్‌ మొదలైన 
మొదటి రోజు నుండే అల్లా నరకపు 
ద్వారాలు మొత్తం మూసివేస్తాడు. 
ఈ స్వర్గపు ద్వారాలన్నీ తెరచివుంటాయి. 
అ అల్లా ఈ విధంగా ప్రవచించారు. 
ఠీ ఇస్లాంను విశ్వసించిన (ప్రజలారా; ఉప 
వాసం మీకు విధిగా నిర్ణయించబ 
డింది. దాన్ని పాటించండన్నారు, 
ఉపవాసం వల్ల ఎన్నో లాభాలున్నాయి. 
వ్యక్తుల జీవితాలను _ పరిశుద్ధం, 
పవిత్రం చేయదమే ఉపవాస లక్ష్యమ 
నవచ్చు. మహా ప్రవక్త (స) మహమ్మద్‌ 
కూడా ఈ విథంగా చెప్పారు. “రోజా 
పొటించండి; ఆరోగ్య వంతులవుతారు" 


అని, ఏ వ్యక్తి అయినా అల్లా చెప్పినట్లు 


ఆఆఆ 


ఎమ్మెల్యే పదవితో నేను బావుకొనింది ఏమీ లేదు, టిక్కెట్‌ వస్తే 
1 15 కోట్లు ఖర్చు, రాకుంటే అంతమేరా 


ఒకరోజు ఉపవాసం వుంటాడో అల్లా 
ఆ రోజుకు బదులుగా అతని జీవితం 


నుండి 70ఏళ్ల నరకాన్ని దూరం 
చేస్తాడు. ఉపవాసం అత్యంత నిష్టతోనే 
చేయాలి. ఉపవాసం వుండే వే. లజ్ఞా 
విహీనమైన మాటలు మాట్లాడకూ 
డదు. అల్లరి, గందరగోళాలు స్పష్టించ 
కూడదు ఏ వ్యక్తి అయితే అల్లా పట్ల 


సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మ విమర్శతో 
రంజాన్‌ ఉపవాసం పాటిస్తాడో పూర్వం 
అతడు చేసిన పాపాలను అల్లా 
క్షమించి వేస్తాడు. 


రంజాన్‌ నెలలో దానధర్మాలు 
ఎక్కువగా చేయాలి. పేదలు, బిధవలు, 
కొరవ 14వ పేజీలో 


ONESITTING/ 
REGULAR 


ory Nellore 
99630 14518 
:10861-6521051 


జి అమలు తీరును. పర్యవేక్షించడం, 


వాటిలో నీనైన లోపోలుంటే ప్రభు 
త్వానికి నివేదిక సమర్చించదం, నినిధ 
వ్యాపార సంస్థలు సకాలంలో ప్రభుత్వా 
నికి సన్నులు చెల్లించకొపోయినా, 
ప్రభుత్వ నిబంధనలు వుల్లంఘించినా 
వాటిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు 
చేయడం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ 


ముఖ్య వుద్దేశం, 


ఈ శాఖలో వ్యవసాయ, వాణిజ్య 
వన్నులు తదితర ప్రభుత్వ శాఖలకు 
చెందిన అధికారులు సభ్యులుగా వుం 
టారు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 
సంబంధించిన నెల్లూరు నగరంలో కొం 
డాయపాళెం గేటు సమీపంలో ప్రాం 
తీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు కార్యా 
లయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక 
మంగా అమలు జరగకపోయినా, ఇంజ 
నీరింగ్‌ విభాగాలు నాసిరకంగా పనులు 
చేసినా, ప్రయివేటు వ్యాపార సంస్థలు 
ప్రభుత్వానికి సకాలంలో పన్నులు 
చెల్లించకపోయినా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ 
మెంటు. అధికారులు అసలు పట్టించు 
కోరు. వివిధ వ్యాపార సంస్థలు, రైను 
మిల్లుల అసోసియేషన్‌ నాయకులు 
తమ సభ్యులు, వ్యాపార దుకాణాలపై 
దాడులు చేసి కేసులు నమోదు చేయ 
కుండా ముందుగానే ఈ శాఖతో లం 
చాల ఒప్పందం చేసుకుంటున్నారు 


పని 


ముందుగా కుదుర్చుకున్న ఒప్పం 
దం ప్రకారం ప్రతి ఆరు నెలలకొకసారి 
వ్యాపారనంస్థలు, అసోనియేషన్‌ల 
నుంచి విజిలెన్స్‌ ఎనీఫోర్సుమెంటు 
అధికారులు మామూళ్లు తీనుకొంటుం 
టారు. గతంలో ప్రతి మూడు నెలల 
కొకసారి మామూళ్లు అందుతుండేవి, 
అయితే ఈ శాఖ ఉన్నతాధికారులు 
తరచూ బదలీలు అవుతుండడం, 
కొత్తగా వచ్చిన వారికి మళ్లీ మామూళ్లు 
ముట్టచెప్పాల్సి రావడం భారం కావ 
దంతో ఆరునెలలకొకసారి ఇచ్చేవి 
ధంగా అంగీకారం చేసుకొన్నారట. 


ఆరు నెలలకొకసారి తమకు 
రావాల్సిన మామూళ్లు నకాలంలో 
అందుతుండడంతో వ్యాపార సంస్థల 
వైపు విజిలెన్స్‌ అధికారులు పొరపా 
టున కూడా కన్నెత్తి చూడడం లేదు. 
విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటులో లక్షలాది 
రూపాయలు ఆదాయం వుండడం వల్ల 
వివిధ శాఖల సిబ్బంది, అధికారులు 
ఇక్కడ పోస్టింగ్‌ వేయించుకొనడానికి 
పోటీ పడుతుంటారు. 


నెల్లూరులోని ప్రాంతీయ విజి 
లెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగంలో ఒక 
ఎస్పీ, డిఎస్పీ, ముగ్గురు సర్మిల్‌ ఇన్స్‌ 
పెక్టర్లు, సబ్‌ యిన్స్‌పెక్టరు ఒకరు, హెడ్‌ 
కానిస్టేబుళ్లు ఇద్దరు, 8 మంది. కాని 
స్టేబుళ్లు, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ 
ఆఫీసర్లు ఇద్దరు; తహశీల్దార్‌, వ్యవసా 
యాధికారి, కో-ఆపరేటివ్‌, అటవీశాఖ 
రేంజ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ 
ఇంజనీర్లు ఒక్కొక్కరి చొప్పున అసిస్టెంట్‌ 
ఇంజనీర్లు ఇద్దరు విధులు నిర్వహి 

ఇంజనీరింగ్‌ విభాగాలు, అభి 
వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రెవిన్యూ, 
గనులు, భూగర్భ జలాలు తదితర విభా 
గాలకు సంబంధించి విజిలెన్స్‌ ఎన్‌ 
ఫోర్స్‌మెంటు శాఖ దృష్టి కేంద్రీకరిస్తుంది. 
అయితే ఈ శాఖాధికారులు వారికి కేటా 
యించిన. విధులను సక్రమంగా నిర్వ 
హించడం లేదన్న విమర్శలున్నాయి. 
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు లోప 
భూయిష్టంగా వుంటున్నాయి. ఉదాహర 
ణకు. ఇందిరమ్మ గృహాలు, ఉపాధి 
హామీ పథకం, ఇరిగేషన్‌, పంచాయితీ 
రాజ్‌, ఆర్‌అండ్‌బి తదితర శాఖలు 
చేపట్టే పనులలో అనేక అవినీతి, అక్ర 
మాలు జరుగుతున్నాయి, 


కఠిన చర్యలు తీసుకొంటాం! 


విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగంలో 
చేసే సిబ్బంది ఎవరైనా అవినీతి, అక్ర 


మాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన 
చర్యలు తీసుకొంటాం. ఇంతవరకు సిబ్బం 
= దిపై ఎవరు కూడా ఫిర్యాదులు చేయలేదు, 
నేను విజిలెన్స్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం 


వివిధ కార్యక్రమాలపై విదారణ చేపట్టి (ప్రభు 
' త్యానికి నివేదికలు పంపడం 'జరీగింది, 


మాకు అందుతున్న ప్రతి ఫీర్యాదును ఉన్నతాధికారులకు పంపి వారి అనుమతి 
తీసుకొన్న తర్వాతనే విదారణ చేపడుతున్నాం. ప్రజలు ఎవరైనా మాకు ప్రభుత్వ 
కార్యకమాల అకులు ఫిర్యాదు చేయవచ్చు. 

PII, Hob విజిలెక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఖీనర్‌ నెల్లూరు. 


——— 12 అక్టోటర్‌, 2007 == 


mf 814910205 


ప్రభుత్వం నుంచి వచ్చిన అర్జీ 
లపై విజిలెన్స్‌ విభోగం అధికారులు 
విదారణ చేపట్టే అనవాయితీ ఇక్కడ 
వుంది. విజిలెన్స్‌ అధికారులు విచారణ 
జరిపి (ప్రభుత్వానికి సమర్పించిన నివే 
దికలన్నీ బుట్ట దాఖలవుతుందడంతో 
విజిలెన్స్‌ విభాగం విచారణ అంటే 
ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు లెక్క 
లేకుండా పోయింది. అంతే కాకుండా 


ప్రభుత్వపరంగా కూడా అక్రమార్కులపై 
ఎటువంటి చర్యలు లేకపోవడం మరో 
కారణం, 


నెల్లూరు విజిలెన్స్‌ ఎన్‌ 


ర 


సమర్చించుకొంటున్నారు కాంట్రాక్టర్లు, 
ఈ మామూళ్ళు తతంగమంతా గుట్టు 
వుడు కాకుండా జరిగిపోతున్నది, 
జిల్లాలో వలువురికి విజిలెన్స్‌ 
విభాగం వుందన్న సంగతే తెలియదు. 
కేవలం వ్యాపారవర్గాలు, కాంట్రాక్టర్లకే 
ఈ కార్యాలయం గురించి తెలును, 
ప్రజలతో సంబంధాలు లేకపోవడంతో 
విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు 
ఇమ్మారాజ్యంగా వ్యవహరిస్తూ శాఖను 


ట్రష్వ పట్టిస్తున్నారు. 


ఏదైనా ప్రాంతంలో ప్రభుత్వం 
చేవట్టే సంక్షేమ కార్యక్రమాలలో 
లోపాల గురించి ఆ ప్రాంత ప్రజలు 
విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదులు పంపు 
తుంటారు. ఈ కార్యాలయానికి వచ్చిన 
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి 
రాష్ట్ర ఉన్నతాధికారులను సంప్రదించి, 
వారి ఆదేశాల మేరకు విచారణ జరుపు 
తుంటారు 

నెల్లూరు కార్పొరేషన్‌లో గతంలో 
జరిగిన అవినీవి అక్రమాలపై పూర్తి 
స్థాయిలో విచారణ. జరిపి తదుపరి 
చర్యలు తీస్తుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వా 
నికి నివేదికలు కూడా వెళ్లాయి. ఆ నివే 
పురపాలక శాఖ 
మంత్రి కోనేరు రంగారావు, టేబుల్‌పై 
పెండింగ్‌లో పడివున్నాయి. ఇక్కడి విజి 
లెన్స్‌ అధికారులు ఒకరకంగా వ్యవహరి 
న్తుంటే, ప్రభుత్వం మరోవిధంగా వ్యవ 
హరిస్తుందడంతో ఈ శాఖ పనితీరుపై 
సందేహాలు 
వ్యక్తమవుతున్నాయి, నెల్లూరు, ప్రకాశం 


దికలు ప్రస్తుతం 


అనేక అనుమానాలు, 
జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఒకే 
కార్యాలయం ఏర్పాటు చేయడంతో 
ఫిర్యాదులను స్మకమంగా 
జరవలేకపోతున్నారు, 


విచారణ 
కిందిస్థాయి 
సిబ్బంది మాత్రం ఇంజనీరింగ్‌ విభాగా 
లలో వనులు చేసే కాంట్రాక్టర్ల వద్దకెళ్లి 
నాణ్యతగా చేయడం లేదంటూ 
కు దిగుతున్నారు. విజిలెన్స్‌ 
సిబ్బందితో ఎందుకొచ్చిన తంటా అను 


బీర 


ల 


కుని వారు అడీగినమేరకు మామూళ్లు 


ఈ శాఖ పూర్తి పర్యవేక్షణకు 
నెల్లూరు, (ప్రకాశం 7 
స్థాయి అధికారిని నియమించినప్పటికీ 
ఆయన సిబ్బంది పనితీరుపై పట్టు 
సాధించలేకపోతున్నారు. ఈ. శాఖలో 
పనిచేసే సిబ్బంది పోరీస్‌ శాఖకు చెం 


దిన వారు కావడంవల్ల అవినీతికి 
బాగా అలవాటు పడీపోయారు. (వస్తు 
తం ఈ శాఖ సిబ్బంది వీధులను గాలికి 
వదిలేసీ, దసరా మామూళ్ల వనూళ్లలో 
నిమగ్నమై వున్నారు. 

రాష్ట్ర వ్రభుశ్వం ఒక మంది 
సంకల్పంతో ఏర్పాటు చేసీన విజిలెన్స్‌ 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖను అవినీతి అధి 
కారులు, సిబ్బంది మూలంగా లళ్ష్యా 
లను సాధించలేకపోవడంతో పొటు 
దాని ఉద్దేశ్యాలను కూడా నీరుగారు 


'థోర్స్‌మెంట్‌ కార్యాలయం. 


స్తున్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖపై 


ప్రత్యేకదృష్టి సారించి విధులను స 
మంగా 
సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని, 
ప్రక్షాళన చేయాల్సిన. అవనరం వుంది. 


నిర్వహించని అధికా 


శ్రీ కన్యకా వీరముశ్ళరి దేవస్థానము 


శరన్నవరాత్రి మహోత్సవముల ఆహ్వానం 


తేది 12-10-2007 నుండి 21-10-2007 వరకు 


ఎ 


్వస్తీశ్రీ సర్వజిత్‌ నామ సంవత్సర. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు 


శుద్ధ ఏకాదశి వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవములు వైభవముగా 
జరుపబడును. ప్రతి నిత్యం అమ్మవారికి వాసవి అష్టోత్తరము, ఖడ్గమాల, 


త్రిశతి, అభిషేకం, సహస్రనామార్చన, సప్తపతి పారాయణము పూజలు 
జరుగును, 


(ప్రతి నిత్యం అమ్మవారికి శ్రీసూక్త అభిషేకం జరుపబడును. ప్రేతి రోజూ 
సాయంకాలం 6గం॥లకు మూలవరులకు పూలంగిసేవ, 6-30గం॥లకు 
వేదికపై ఉత్సవరులకు ఒక్కొక్కరోజు నవదుర్గల అలం కారము అత్యంత 
వైభవముగా చేయబడును, ప్రతిరోజూ సాయంకాలం (ప్రసిద్ధి చెందిన 
కళాకారులచే సాంసృతిక కార్యక్రమములు జరుపబడును, 

ప్రతి రోజూ వైభవంగా జరుగు ఉత్సవములలో మరియు కార్యక్రమాలలో 
భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి 


అమ్మవారి 


కృపాకటాక్షములు పొందగలరని కోరుచున్నాము. 


గుంగ్లపల్లి సుభాకర్‌రావు, భే 


= వెం తియ నా తానా నల న ననన... తు 


పోయాయి. సరదాగా సందడిగా 


౦ అయినా మ శ్రమించి ఇవ్చుడు 
ఆ పిల్ల ఆస్తిని ' సు మనను పాడుచేనుకోకు, 
మనకేం తక్కువ? ఇద్దరం రెండు చేతులా నంపాది 
'స్తున్నాం. ఆకాశానికి నిచ్చెన a అందని పండును ఆశించ 
దం వల్ల మనకి లేని పోని తంటాలే తప్ప ఏ మాత్రం లాభం 
gts మేరీ అనునయంగా. “అవున్లే అందని దానికి 
ఆశపడ్డం అవివేకమే! అసలా కావేరి బ్రతికుందో లేదో. కూడా 
తెలియదు. ఆ సింగ్‌ ద్వారా ఇండియా వెళ్లిపోయినా ఆశ్చర్యం 
లేదు!” అన్నాడతను భారంగా. “నిజమే!... తను ఇండియా వెళ్లి 
పోయి వుంటుంది! అన్నట్టు రాబర్ట్‌ మేరేజ్‌ ఫిక్స్‌ అయింది 
తెలుసుగా? ఎల్లుండే ఎంగేజ్‌మెంట్‌. మనం రేపే వెళ్లాలి!” మాట 
మారుస్తూ అంది మేరీ. అతను అంగీకారంగా తలూపాడు, అయితే 
అతనికి కావేరి ఆలోచన మాత్రం మనసులోంచి తొలగిపోవడం 
లేదు. ఆ రాత్రి మళ్లీ కళ్ల ముందు నిల్చింది కావేరి. మామూలుగా 
కాదు ఓ ధనలక్ష్మిలా. “ఛ! ఎంత వూల్‌ని! అందాల చందమామ, 
అందని ఆకాశ పుష్పం అందివస్తే గుడ్డివాడిలా కాలదన్నుకున్నాను! 
ఒక్కసారి కావేరి కనిపిస్తే తన వాక్చాతుర్యంతో ఆమెని మైమరపించి 
కౌగిల్లోకి తీసుకోనూ?.. ఆమె ఆస్తిపాస్తులకి స్వంతదారుడై రాజ 
భోగాలు అనుభవించనూ?” ఇలా వున్నాయతని ఆలోచనలు. ఆ 
రాత్రంతా నిద్రలేమితోనే గడిపాడతను. మర్నాడు ప్రయాణంలో 
కూడా ముభావంగానే వున్నాడు. కానీ ఇల్లు చేరాక రాబర్ట్‌ 
జోక్సు, అత్తగారి ఆదరణ, పిల్లల ఆటలు అతనికి 
కాస్త సేదతీర్చినట్టుయ్యాయి. కావేరిని 
గురించి ఆలోచనలు తొలగి 


రెండు రోజులు గడిచిపోయాయి. ఎంగేజ్‌ 
మెంట్‌ అయ్యాక వెళ్తామన్న కూతుర్ని, 
అల్లుడ్జి బతిమాలి ఆపేసింది మేరీ తల్లి మరో 
రోజు వుండమని. ఆ మధ్యాహ్నం లంచ్‌ 
అయ్యాక కబుర్లు చెప్పుకుంటున్నారంతా. రాబర్ట్‌ 

మాత్రం అంతకు ముందే ఏదో పనుందని బైటికె 

ళ్లాడు. అరగంట గడిచిందో లేదో ఉరుకులు పరుగు 

లతో వచ్చేశాడు. “బావా!... ఆ రోజు మంచులో పడి కావీ చచ్చి 
పోయిందనుకున్నాం కదా! కానీ ఆమె చావలేదు!” అన్నాడు 
ఆయాస పడిపోతూ. “ఆ సంగతి మాకు తెలుసు, ఆ భార్గవ 
చెప్పాడు! నిరాసక్తగా అన్నాడు విక్రమ్‌. మీకు తెలుసా... అయితే 
ఆ భార్గవకీ తెలుసా? “ఏమిటి?” “అదే కావి బతికే వుందనీ, ఈ 
వూళ్లోనే వుందని!” “వ్వాట్‌! ఆమె .ఈ వూళ్లో వుందా!” అతన్ని పట్టి 
గుంజేస్తూ అన్నాడు విక్రమ్‌. “యా! ఆమెని. ఇప్పుడే చూశాను!” 
“నో! ఎవర్ని చూసి ఎవరనుకున్నావో! ఆమె బతికుందేమో గానీ! 
ఇక్కడ వుండడం మాత్రం అసంభవం!” అంది మేరీ “లేదక్కా తనే! 
వాల్‌మార్ట్‌లో చూశాను. అంతే కాదు తను నేను చూస్తుండగానే 
కార్‌ డైవ్‌ చేసుకుంటూ వెళ్లి పోయింది” విక్రమ్‌ మొహం వెలిగి 
పోయింది. “కారు నెంబర్‌ చూశావా!” అన్నాడు ఆతృతగా. “సారీ 
బావా! ఆమెని చూసిన కంగారులో నెంబరు చూడలేదు. కానీ తను 
(బ్రహ్మాండంగా డైవ్‌ చేయగలదు! ఆనాడు నా కారు తీసుకెళ్లింది 
కచ్చితంగా తనే!” అన్నాడు రాబర్ట్‌, “ఫ్‌! ' ఇప్పుడాగొడవెందుకు 
వదిలెయ్యండి! అన్నట్టు మనం . డాక్టర్‌, డాన్‌ .ఇంటికోసారి వెళ్లి 
రావాలి! గుర్తుందా!” అంది మేరీ మాట మారుస్తూ, “గుర్తుంది!” 
నీరసంగా. అన్నాడు. విక్రమ్‌, తర్వాత అందరూ కటుర్లల్లో 
పడిపోయారు. అక్క సైగ అర్థం చేసుకున్న, రాబర్ట్‌ మళ్లీ కావేరి 
మాట ఎత్తలేదు, 


ఆరివారం ఉదయం వదీ గంటలయింది. 'వంశధార' 
ఎప్పటిలా కళకళలాడుతోంది. జనార్దన్‌ దంపతులు హోల్లో కూర్చుని 
నవ్వుకుంటూ ఏవో కబుర్సు చెప్పుకుంటున్నారు. వాళ్లిప్పుడు మహా 
రాజుల్లాగే బ్రతుకు తున్సారు తప్పు బతుకు తెరువులేక అన్న వం 
తలో చేరిన అనాధలుగా లేరు, ౫6h దొకర్లు కూదా ఆ కుటుం 
దానికి అడుగులకు మడుగులు వత్తుతున్నాడు. అప్పుడే వుసూరు 
మంటూ వద్భాడు Mr, “Dir! ఫెండింటికని వెళ్లి అప్పుడే 
hob!" అన్నాడు Cu నవ్వుతూ. “భార్గవ అంకుల్‌ వాళ్లు 
వస్తున్నాడు మామట్ట్యూ? అతనికిదుడుగా కూర్చుంటూ అన్నాడు 
శళాంక్‌, "నులి POD మామయ్యా! అన్నంతలా EOD 


PEE IT 12 005, 2007 


' మాట మాత్రం ' చెవ్ప 


రదు. అ) SO మామయ్యా! కావేరి 
5 అన్నాడు శశాంక్‌. “ఫోన్‌ చేసే bis దానికెక్ళడిదిరా! 


_క్రానేరి మేజరయింది కదా... ఇంకా తను రాలీదేమిటి?” తనలో 
తనే అనుకుంటున్నట్టు అన్నాడు శశాంక్‌, “ఆడపిల్ల అందునా 
నోట్లో నాలుక లేని అమాయకురాలు! అది వచ్చి ఏం చేస్తుందిరా!” 
“అది మేజరయ్యే దాకానేగా మామయ్య రాసిన విల్లు... మేజర 


య్యాక ఇంక అన్ని బాధ్యతలూ కావేరివే.... ఓ సంతకం పెట్టాలన్నా 
ఓ నిర్ణయం తీసుకోవాలన్నా తన అంగీకారం కావాలి కదా!” అమా 


" యకంగా అన్నాడు శశాంక్‌, జనార్దన నవ్వాదు. “ఆ బెంగ నీకక్క 


శ్లేదు! ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో జరిగిపోయాయి!” అన్నాడు గర్వంగా. 
“ఏర్పాట్లా!” “అదే ఆ అధికారాలన్నీ నాకిచ్చేసింది కావేరి!” “నిజం 
గానా?” “అవున్రా! తనకి వున్నది మేమేగా. అందుకే వెళ్లే ముందు 
అన్ని బాధ్యతలూ మాకప్పగిస్తున్నట్టు రాసిచ్చి మరీ వెళ్లింది! అంది 
సుమిత్ర. “ఏమిటి రాసిచ్చి వెళ్లింది అంటున్నారు!” అంటూ 
ప్రవేశించాడు భార్గవ. అతనొక్కడే కాదు. వెంట 

లాయరు మరి కొంత మంది పెద్దలు వున్నారు. 
అందర్నీ ఆహ్వానించి కూర్చో పెట్టారు 
జనార్దన్‌ దంపతులు. అయితే 


కుండా వాళ్లలా 


రావడం 


వాళ్లకేమాత్రం నచ్చ 
లేదు. అది గమనించిన 
భార్గవ, సారీ జనార్దన్‌ గారూ! 
అనుకోకుండా అందరం కలిశాం. కావేరి 
మేజరైన వెంటనే రావలసింది. కానీ తను దేశం 
లోనే లేదు. ఫోన్స్‌లోనూ దొరకడం లేదు. అందుకే ఆస్తి 

పాస్తుల విషయాలు మాట్లాడదామని వచ్చాం. అందులోనూ 
ఇవ్వాళ ఆదివారం అంతా ఇంట్లోనే వుంటారు కదా!” అన్నాడు 
నవ్వుతూ. “ఆస్తి పాస్తుల గురించి విడిగా మాట్లాడ్డానికేం వుందీ 
అన్ని ఆస్తులూ కావేరికి చెందినట్టే!” తేలిగ్గా అన్నాడు జనార్దన్‌, 
“అదే చెప్పేది! ఆవిడ ఆస్తులు ఆవిడకి అప్పగించాలి కడా!” 
“నాకప్పగిస్తే ఆమెకప్పగించినట్టే!” “అది ఎలా కుదురుతుంది సర్‌! 
ఏం జరిగినా విల్లు ప్రకారం జరగాలి... చివరికి జహ్వరీ సరి 
చూడడం దగ్గర్నించీ ఆమె సమక్షంలోనే జరగాలి!” అన్నాడు 
లాయర్‌. “కానీ ఆమె దేశంలో లేదుగా?” “లేకపోతే రప్పించాలి!” 
“ఇప్పుడామె రాక అంత అవసరమా?” “ఏమిటి జనార్దన్‌ గారూ 


శావిసూతల సువర్నా కన్నన్‌ 


అంత అమాయకంగా మాట్లాడతారు! ఇది మామూలు వ్యవ 
హారమా! కోట్లకి సంబంధించిన విల్లు విషయం. ఆస్తికి సంబం 
ధించిన వారు లేకుండా ఏం జరుగుతాయి?...” కాస్త విసుగ్గా 
అన్నాడు భార్గవ, “కావేరి తర్వాత అయిమీన్‌.... తను ఇక్కడ 
లేకపోయినా వ్యవహారోలు. చూసే హక్కు నాకుంది!” “హక్కు 
మీకుందా? అలా అని మీ అన్నగారు వేరే ఏమైనా విల్లు 
రాశారా!...” “అన్నయ్య కాదు అమెరికా వెళ్లే ముందు కావేరే తనకు 
చెందాల్సిన ఆస్తులన్నీ నాకు చెందేలా రాసిచ్చి వెళ్లింది! నా మీద 
దానికీ అంతులేని నమ్మకం!” అన్నాదు జనార్డన్‌. మొహాలు 
చూసుకున్నారంతా, “నిజంగా మీరు... బిజీనెస్‌ని చాలా డెవలప్‌ 
చేశారు థాంక్స్‌!” అన్నాదు భార్గవ, “మీరు నాకు థాంక్స్‌ చెప్పడం 
వీమిటి?... అన్నయ్య నియమించిన మీ అందరూ సహకరించడం 
వల్లే ఇంతలా అభివృద్ధి చెందింది మన బిజినెస్‌” “నిజమే... 
ఆఅవునూ,.. మీకు అన్ని అధికారాలతో రాసీ ఇచ్చిందా కావేరి?” 
కుతూహలంగా అన్నాడు భార్గవ, "ఓ! అగ్ని అధికారాలనూ 
రాసిచ్చింది. చూస్తారా?” విసురుగా వచ్చాడు మహేష్‌. అతన్ని 
చూసీ బిత్తరపోయారంతా అతను బాగా తాగున్నాడు. మాట 
ల్లోనూ, మనిషిలోనూ కూడా నిలకడ లేదు “ముందు నువ్వవతలికి 
లీల|” అతన్ని వారిస్తూ అంది సుమిత్ర, “లేదు, నేనూ ఈ ఇంటి 
BEd... ఇక్కడ అరిగీనన్నీ నాకూ తిలియాలి!” అంటూ ఓ సోఫాలో 


సం ల మొగుడు, షికార్లు!” నవ్వింది సుమిత్ర పేలవంగా, 
కూలవడ్భాడు మహేష్‌ “వర్లీడు మీరు చెప్పండి! 


అన్నాడు 
భార్గవ, జనార్జన్‌తో. అతను మాట్లాడలేదో క్షణం, “అయితే కావేరి 
ఆస్తి పొస్తులమీద మీకు సర్వహక్కులూ ఉన్నాయన్న మాట!” 
రెట్టించినట్టు అన్నాడు భార్గవ. “అవును!” “మీరింకా ఆస్తులు మీ 
పరం చేసుకోలేదేం!” వ్యంగ్యంగా అన్నాడు లాయర్‌. “వా, 
మీన్‌!” అరిచినట్ట అన్నాడు జనార్జన్‌, “అదే. ఇ 


" ఇచ్చింది కదా! మరి ఈ పాటికి అననన... 


డాలే అంటున్నాను!” “మీరు హద్దులు మీరి మాట్లాడుతు 
న్నారు!” “నా హద్దులు నాకు బాగా తెలుసు! అ; 

మీకు కావేరి రాసిచ్చిన పేపర్స్‌ ఓసారి చూపిస్తారా!* 

“ఏం! అబద్ధం అనుకుంటున్నారా?” విసురుగా లేచి 

వెళ్లి పేపర్స్‌తో తిరిగొచ్చాడు జనార్దన్‌. “ఓ! పరవా 

లేదే... ఖరీదైన స్టాంప్‌ పేవర్స్‌ మీదే రాయిం 

చారు. కానీ పాపం మీకు లా అసలు తెలిసి 

నట్ట లేదు!” పేపర్స్‌ని చూస్తూ హేళనగా 

అన్నాడు లాయర్‌. “లా తెలియక పోతే 

ఇన్ని జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు సార్‌! 


© 3 స 
నో నిజంగా జనార్జన్‌గారు చాలాముందు చూపుగల 
మనిషేకాదు. దస్తావేజులు కూడా చక్కగా రాయించగల నమ 


ర్థులు!” అన్నాడో పెద్దమనిషి. “అవును! నాకన్నీ తెలుసు!... మర్యా 
దగా తెచ్చినవన్నీ నాకప్పగించి వెళ్లిండి!” చిరాగ్గా అన్నాడు జనార్దన్‌, 
“పావం! అన్నీ తెలిసిన మీకు.... ఓ మైనర్‌ బాలిక రాసిచ్చిన కాయి 
తాలు చెల్లవని తెలియక పోవడం నిజంగా శోచనీయం!” అన్నాడు 
భార్గవ. “ఆమె మైనర్‌ కాదు మేజర్‌ అని రాసుంది. సరిగ్గా 
చూడండి!” అరిచినట్టు అన్నాడు జనార్దన్‌, “అఫ్‌కోర్స్‌! మీ అన్నయ్య 
గారు మీకన్నా తెలివిగల వారు. అందుకే కావేరి డేట్‌ ఆఫ్‌ బర్త్‌ 
పేపర్స్‌ కూడా నగలతోపాటు లాకర్‌లో వుంచారు. చూస్తారా? 
ఏమిటీ తుళ్లిపడ్డాడు జనార్దన్‌. అవును కావేరి పుట్టిన నక్షత్రంతో 
సహా వున్నాయి. మునిసిపల్‌ సర్టిఫికేట్లు కూడా జహ్వరీ కన్నా 
ఎందుకంత భద్రంగా వుంచారో ఇప్పుడర్భ్థమయింది!” అన్నాడు 
భార్గవ కంపరంగా. జనార్దన్‌ దంపతుల మొహాలు పాలిపోయాయి. 
“ఏంటీ! పెద్దనాన్న అంతపని చేశాడా?” తూలుతూ లేచి తండ్రి 
చేతిలోని పేపర్లు తీసుకొని చదివి బండ బూతులు తిడుతూ వాటిని 
చించి ముక్కలు చేశాడు. ఈసారి శిలలే అయ్యారంతా. “దరిద్రుడా! 
ఎంత పని చేశావురా!” ఆవేశం ఆపుకోలేని సుమిత్ర కొడుకు 
చెంపలు వాయించేసింది, శశాంక్‌, మహేష్‌ని బలవంతంగా తీసికెళ్లి 
గదిలో పడేసి తలువులు మూశాడు. “ఛ! వున్న ఒక్క ఆధారమూ 
పోయింది!” తల బాదుకున్నాడు జనార్దన్‌, “లేదు మీ వాడు మంచి 
పనే చేశాడు. ఆ పేపర్స్‌ బయటకు వస్తే మీరెంత తెగించినవారో 
నలుగురికీ తెలియడమే కాదు. కటకటాల వెనుక్కిపోయే ప్రమాదం 
కూడా వుంది” శాంత గంభీర స్వరంతో అన్నాడు భార్గవ. “నా అన్న 
కూతురికి సహాయపడడం నేను చేసిన నేరమౌతుందా!” షళ్లు 
నూరుతూ అన్నాడు జనార్దన్‌. “సహాయం చెయ్యడం నేరం కాదు, 
మైనర్‌ బాలికని మేజర్‌గా చూపించి పెళ్లి చేయడం నేరం, ఆ పెళ్లీ, 
పెళ్లయి, పిల్లలున్న వాడికిచ్చి చెయ్యడం నేరం, మైనర్‌ బాలికచేత 
బెదిరించి ఆస్తిపాస్తులు మీ పేర రాయించుకోవడం నేరం! ఇంకా 
చాలా నేరాలున్నాయి. చెప్పమంటారా?” అన్నాడు భార్గవ కఠి 
నంగా. జనార్దన్‌ దంపతుల మొహాలు కత్తివేటుకి నెత్తురు బొట్టులే 
నట్టు పాలిపోయాయి. “అయితే ఇప్పుడేం చెయ్యమంటారు!... నా 
కూతురులాంటి కావేరి తన హక్కులని నాకివ్వకూడదంటారా?” 
అన్నాడు గొంతు తగ్గించి, జనార్దన్‌, “ఎందుకివ్వకూదదు! ఆవిడి 
వ్వచ్చు. మీరు తీసుకోవచ్చు. కానీ అది ఆమె మేజరయ్యాక!” “ఓకే! 
ఇప్పుడే ఆమెని రప్పించి రాయిస్తాను!” *నరే ఆ పనిమీదుండండి. 
మేం మళ్లీ కలుస్తాం!” అంటూ వెళ్లి పోయారంతా, కొన్ని క్షణాలు 
అలా కూర్చుండి పోయారు జనార్దన్‌, సుమిత్ర, ఒక్కసారిగా వదేట్ల 
పై బడ్జట్టయ్యాయి ఇద్దరి మొహాలు. తర్వాత ఇద్దరూ లేచి బెడ్‌ 
రూమ్‌లోకి వెళ్లి విక్రమ్‌కి ఫోన్‌ చేశారు. “ఓ! అంకుల్‌! వీంటి 
మామీద ఇంత దయ కలిగింది?” ఎప్పుదూ లేనంత వ్యంగ్యంగా 
అన్నాదతను, “అర్జంటుగా కావేరిని షిలు!” అతని గొంతులోని 
వ్యంగ్యాన్ని గ్రహించకుందానే ఆదుర్దాగా అన్నాదు జనార్దన్‌, 


(శేషం 


యడం దగ్గర్నుంచి నంట చేతికొచ్చే 
వరకూ అందరూ రైతులను దగా చేసే 
వారే. ఈ కోవలోనే పొదలకూరు మం 
డలంలోని ఎరువుల వ్యాపారులు అధిక 
ధరలతో ఎడాపెడా రైతులను దోచు 
కుంటున్నారు. మామూలు ధరకంటే 
బస్తాపై 40 రూపాయలు అదనంగా 
వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిం 
చిన రైతులను దురుసుగా మాట్లాడటం, 
దబాయిస్తుండడంతో మరో గత్యంతరం 
లేక రైతులు వ్యాపారులు చెప్పిన ధర 
లకే ఎరువులు కొంటున్నారు. మరి కొం 
దరు వ్యాపారులు “ప్రముఖ కంపెనీకి 
చెందిన నల్ఫర్‌ను కొంటేనే రైతులకు 
అవసరమైన ఎరువులు ఇస్తామని, 
లేదంటే ఎరువులు ఇవ్వమని చెబుతుం 
డడంతో అవసరం లేకున్నా సల్ఫర్‌ను 


నెల్లూరు కార్టొరేషన్‌ సమావేశంలో ఇంటి పన్నుల 


ట్‌ 
_ కొనుగోలు చేయాల్సి వస్తుందని గైతులు 


వాపోతున్నారు. అధిక ధరలకు ఎరు 
వులు. వికయించదాన్ని వ్యవసాయ 
శాఖాధికారి దృష్టికి తీసుకొనిపోయినా 
న్యాయం జరుగలేదని, వ్యాపారుల ధన 
దాహానికి తాము బలైపోతున్నామంటు 


న్నారు రైతులు. వ్యవసాయాధికారులు 


స్పందించి ఎంఆర్‌పి ధరలకే ఎరువు 
లను అమ్మేలా చూడాల్సి వుంది. 


రోడ్డుకు మోక్షం 
ఎప్పుడో? 


వెంకటగిరి నుంచి తీర్థంపాడుకు 
వెళ్లే రోడ్దు మరీ అధ్వాన్నంగా తయారై 
వుంది. వెంకటగిరి, దక్కిలి మండలాల్లో 
గల కొండ కింద గ్రామాలను కలిపేం 
దుకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగ 
కరంగా వుంటుంది. రెండు మండల 


ఎ జాతా వారది. 


కేంద్రాలకు. వెళ్లేందుకు ఇదే (ప్రధాన 
రహదారి. ఏళ్ల తరబడి ఈ రోడ్డు 
దెబ్బతిని పోయి దుస్థితిలో వున్నా 
ఇంతవరకూ ఒక్కరూ పట్టించుకోలేదు, 
రోడ్డు ఆనవాళ్లని కోల్పోయి గుంటలు 
మిట్టలుగా వుంది, ఈ మార్గంలో చిం 
తలగుంట, బాలసముదం, సిద్ధవరం, 
పారవేట, కండ్రిగ, తీర్థంపాడు, ఆము 
దూరు, ఆల్తూరుపాడు, చౌకిరానిపల్లి 
తదితర. గ్రామాలకు ప్రజలు నిత్యం 
వపయాణిన్తుంటారు, ఈ రోడ్డుపైన 
ప్రయాణం చేయాలంటే నరకయాతన 
పడాల్సి వస్తున్నది. ఆటోలు, స్కూటర్ల 
మీద పోయేవారు ప్రమాదాలకు గురవు 
తున్నారు. ఏళ్ల తరబడి ఈ రోడ్డు అధ్వా 
న్నంగా వున్నా ప్రజా ప్రతినిధులకు 
గాని, అధికారులకు గాని, మరమ్మ 
త్తులు చేయాలన్న .ఆలోచన రాకపో 
వడం వట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు. వలు గ్రామాలను కలిపే 
ప్రధాన రహదారికి .నిధులు వెచ్చించి 
పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయా 
ల్సిన అవసరం. ఎంతైనా వుంది. 


పెంపుపై నిరసన తెలియజేస్తున్న తెలుగుదేశం పార్ట్‌ కార్జారేటర్లు. 


ప్రమాదపుటంచున కౌరుగుంట బ్రిడ్జి! 


దగదర్తి మండలం కొత్తపల్లి కౌరు 
గుంట పంచాయితీ పరిధిలోని టిడ్డి 
వమాద భరితంగా వుంది. టిడ్డి క్రింద 
పిల్లర్లు పూర్తిగా దెబ్బతిని వుండడంతో 
ఏక్షణమైనా కూలేందుకు సిద్ధంగా 
వుంది, ఈ మార్గంలో నిత్యం వలు 
వాహనాలు తిరుగుతూ వుంటాయి. 
డామవరం రోడ్డు వద్ద టోల్‌ప్లాజా వుం 
డటంతో దానిని తప్పించుకొని పోయేం 
దుకు 


వారు 


లారీ డ్రైవర్లు, ఇతర వాహనాల 
అల్లూరు. రోడ్డు నుంచి సింగ 
పేట మీదుగా కౌరుగుంట జాతీయ 
రహదారి వంతెనపై పోతుండడంతో 
బడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 
ఈ బిడి దెబ్బతిని వుందని, మరమ్మ 
త్తులు చేయిందాలని ఆర్‌అండ్‌బి, ఇరిగే 
షన్‌ శాఖ అధికారులకు అనేకమార్లు 
వన్నవిందుకున్నా ఏమాత్రం పట్టించుకో 
వడం లేదని గ్రాము సర్పంచ్‌. ఆనంద 
ిడ్జి కూరి 
వుండేందుకు అధికారులు 


రావు బాబోతున్నాడు 
టోకుందా 
తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సి వుంది, 


అనర్హులకే ఇందిరమ్మ 
వౌ 
పట్లాలు 
బ 
పేదలందరికీ, అర్షులైన వారికి 
ఇళ్లవట్టాలు అందజేస్తామని ప్రజా 
ప్రతినిధులు, అధికారులు పదే పదే 
మాత్రం 
అనర్హులే. వీటి ద్వారా లబ్ది పొందుతు 


వ్రకటిన్తున్నా ఆచరణలో 


' దెబ్బతిన్న బ్రిడ్జిఫైనే ' 


విపరీతంగా ట్రాఫిక్‌ | 
ః =); 


న్నారు, విడవలూరు గ్రామంలో ఇదీ 
కళకు కట్టినట్లు కనపడుతోంది. ఈ 
(గ్రామంలో మొత్తం 260 మందికి ఇళ్ల 
పట్టాలను ' వంపీణీ చేశారు. అయితే 
వీరిలో 170 మంది వరకూ అనర్హులు 
ఉన్నారని [గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, 
గతంలో నైఎనై, ఎమ్మెల్యే కోటా క్రింద 
ఇ కట్టుకున్న వారికి తిరిగి ఇందిరమ్మ 


ఇళ్ల పట్టాలను ఇవ్వడంతో పథకాల 
లక్ష్యం నీరుగారి పోతున్నది. రాజకీయ 
నాయకులు తమ వర్గం వారిని, తమ 
పార్టీ కార్యకర్తలను దృష్టిలో వుంచుకొని 
వారికి లబ్ది చేకూర్చాలని . ఆలోచిస్తు 
న్నారు తప్ప అసలైన పేదలకు సహాయ 
సహకారాలు అందించాలన్న ఆలోచన 
లేకపోవడంతో పేదలకోసం ప్రభుత్వం 
ప్రవేశపెట్టే పథకాలు పక్కదారి వడు 
తున్నాయి. రాజకీయాలు, స్వార్థ వ్రయో 


జనాలు పక్కనపెట్టి అసలైన అర్హులకు 
న టాం ల్‌ 3 


న్యాయం చేయాల్సిన అవసరం అధికా 
రులపై వుంది. 


అంబులెన్స్‌ దహనం 


వెంకటగిరి ప్రభుత్వ ఆవరణలో 
జాతీయ గ్రామీణ ఆరోగ్య వథకం 
నిథులతో కొన్న అంబులెన్స్‌ను గుర్తు 
తెలియని దగ్గం చేశారు, 
ఇందిరమ్మ సంబరాలు జరుగుతున్న 


సమయంలో 


వ్యక్షులు 


మంతి రాజ్యలక్ష్మ్మమ్మ 
కొరవ 14న సేజీలో 


Fm [2 అక్టోబర్‌, 2007 


జొన్నవాడలో భక్తుల పాట్లు! 


జొన్నవాడ దేవస్థాన పాలక మం 
డలి, ఆదాయం పెంపొందించుకోవ 
దమే తప్ప భక్తులకు సౌకర్యాలను కలు 
గజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిన్తు 
న్నది. ఆదాయ వనరులు పెంచుకొన్నా 
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు 
వడుతున్న అగచాట్లు గుర్తించి, వాటిని 
పరిష్కరించే సభ్యులు కానీ, అధికారులు 
కానీ లేకపోవడం బాధాకరం. ఒక వైపు 
కొత్తగా ఉచిత దర్శనం ప్రవేశపెట్టి 
మరో వైవు 25 రూపాయలతో విఐపి 
దర్శనం ఏర్పాటు చేశారు. అలాగే నవా 
వరణ వూజకు 150 రూపాయల టిక్కెట్‌ 
పెట్టారు. ఇన్ని చేసినా ఒక వద్ధతంటూ 
లేకుండా ఎవరినంటే వారిని లోపలకు 
పంపిస్తుండడం పట్ల టిక్కెట్‌ కొనుగోలు 
చేసి పూజలకు వచ్చిన భక్తులకు, సిబ్బం 
దికి ఈ విషయమై నిత్యం ఘర్షణలు 
జరుగుతున్నాయి. ప్రతి నిత్యం ఏదో ఒక 
సమన్య తలెత్తుతూవున్నా అధికా, 
వట్టించుకోవడం లేదు. 
దర్శనానికి వచ్చే. భక్తులు ఇబ్బందులు 
ఎదుర్కొంటున్నారు. పాలకమండలి 
ఛైర్మెన్‌ ఆలయ అభివృద్ధితో పాటు 
భక్తుల కష్టనష్టాలు పట్టించుకోవాల్సిన 
అవసరం వుంది. 


స్కూలు బస్సులు 
విద్యార్థుల వద్ద నుంచి వేలాది 


రూపాయలను ఫీజుల పేరుతో వసూలు 
చేస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు వాహన 


సౌకర్యాల విషయంలో మాత్రం నిబంధ 
నలు పాటించడం లేడు. విద్యార్థులు 
పాఠశాలలు, కళాశాలకు వచ్చేందుకు 
ఉవయోగించే బన్సులు, బ్యానులు 
బాగా దెబ్బతినిపోయి శిధిలావస్థకు చేరు 
కొని వున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాం 
తాల్లో నడిచే స్కూల్‌ బస్సుల్లో పాతవే 
జాస్తి, వాటికి రంగులు వేసి తిప్పుతు 
న్నారే తవ్ప విద్యార్థుల రక్షణకు ఎలాంటి 
చర్యలు తీసుకోవడం లేదు. కండిష 
న్‌లో వున్న వాహనాలనే వాడాలని 
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసి వున్నా 
విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం 


ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ 

తవా క్‌ su 
చెల్లిన వ్యాన్‌లు, బస్సులనే విద్యార్థుల 
వినియోగిన్లూ పిల్లల 


చెలగాటమాడుతున్నా 


రాకపోకలకు 
ప్రాణాలతో 

కొన్ని వాహనాలకైతే డోర్లు 
డడం లేదు. కనీసం ఐదు సం 
అనుభవం ఉన్నవారిని డ్రైవర్లుగా నియ 
మించాల్సి వుండగా. ఏ మాత్రం అను 
భవంలేని వారిని, కొత్త వ్యక్తులను డ్రైవ 
ర్లుగా పెట్టుకుంటున్నారు. ఏ మాత్రం 
జాగ్రత్తలు తీనుకోకుండా పిల్లలను 
వ్యాన్‌లు నిండా కిక్కిరిసిపోయేలా తీసు 


కొరవ 14వ పేజీలో 


| శీశీశీీ ముత్యాలమ్మ 
అమ్మవారి దేవస్థానము 


తూర్పు కనుపూరు గ్రామం, చిల్లకూరు మండలం, నెల్లూరు జిల్లా 


1210.2007 


“శుక్రవారం 


| 17.10.2007 


బుధవారం 


13102007! 


18102007 నరసన్ష 
గురువారం 


| 19102007 దు 


శుక్రవారం 


20.10.2007 
శనివారం 


21.10.2007 


పూలంగిసేవ దేవస్థానం ఆధ్వర్యమున జరుగును. ప్రతి రోజూ par) 
క! (| “ | 
' సస నో వేడుకలు, ప్రసాద చినియోగములు 


దేవస్థానములో జరుపబడును, కావున భక్తులెల్లరూ br a సేవలో 
పాల్గొని శ్రీ ముత్యాలమ్మవారి కృ, ల్‌ క 
కోవూరు జనార్ధన్‌రెద్టి మేనేజర్‌ 


ప క! 1. సాన 


లని (ప్రతి ఒక్కరు తలపో 
| స్తారు. ఆ దిశగా తమ అభి ' 
వ రుచులు, అభిప్రా యాలకు 
అనుగుణంగా ఇంటిని అం 
దంగా ' తీర్చిదిద్దుకొంటుం 
టారు. ఇంటి గుమ్మం 
దగ్గర్నుంచి సీలింగ్‌ వరకు 
ఎక్కడా రాజీవదకుండా ఇళ్లు 
స] అందంగా ఆకర్షణీయంగా వుండడంతోపాటు సౌకర్యవంతంగా వుండేలా. కట్టించు 
కుంటున్నారు. సౌకర్యానికి కొంచెం స్టయిల్‌ను సమ్మిళితం చేసినట్టయితే ఆ గృహాలు 
స్వర్గసేమలే అవుతాయి. ఖరీదైన ఫర్నీచర్‌, ఫ్లోరింగ్‌, పెయింటింగ్స్‌కు ఎంత 
ప్రాధాన్యత ఇస్తారో ఇంటిని మరింత అందంగా అమర్చుకొనేందుకు అలంకరణ 
వస్తువులకూ అంతే ప్రాధాన్యత వుంటుంది. ముఖ్యంగా పింగాణితో చేసిన * 
వస్తువులు, పూలకుండీలు, కళాత్మకంగా వుండే బొమ్మలు ఇలా 
3 . రకరకాల అలంకరణ సామ 
లలి గ్రని తమ ఇళ్లలో కొలు 
వుండేలా చూసు 
కొం 


లక్ష్రానిక్‌ 
యీరంగంలో విప్లవాత్మక 


fig 


న 


= టుంటారు. ఇటువంటి అభిరుచి గల' గృహ 
యజమానులకు, ముఖ్యంగా మహిళల మనను 
దోచీలా వుంటున్నాయి డై ఫ్లవర్స్‌, గ్రాస్‌, 
ఆకులు. మామూలుగా మనకు కనిపించే, 
మనం చూసే రకరకాల ఆకులను, మొక్క 
లను, పువ్వులను వాటి అసలు స్వరూపం 
చెక్కు చెదరకుండా వుండేలా జాగ్రత్తలు తీసు 
కొంటూ వాటిని మరింత ఆకర్షణీయంగా 
తయారు చేయడం ఈ (డ్రె ఫ్లవర్స్‌ ప్రత్యేకత, 


J fe 


పశ్చిమబెంగాల్‌, అస్సాం తదితర ప్రాంతా ల్లోని కళాకారులు రకరకాల పూలను, ఆకులను, 


గడ్డిని, చెట్ల నుంచి వేరు చేసి వాటి సహజత్వం చెడిపోకుండా, స్వరూవం మారకుండా, 
వుండేలా చూదడంతోపాటు వాటికి రకరకాల రంగులను అద్ది కళాత్మకంగా, ఎంతో | 
రమణీయంగా వుండేలా చేయడంలో ఆ కళాకారుల పనితనం, నైపుణ్యం వ్రన్ఫుట | 
మౌతుంది. వీటి ధర ఒక్కొక్క ఫ్లవర్‌, ఆకులు ఐదు రూపాయల నుంచి ఇరవై జీ 
రూపాయలకుపైగా ధరల్లో దొరుకుతున్నాయి. ఇంటిని, అందాలను మరింతగా 
తీర్చిదిద్దుకోవాలనుకొనేవారు డై ఫ్లవర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. 


An ( లలో పేరొందిన వ 


వున్నాయి, ( 


పేరుతో డివిడి ప్లేయర్‌ను విడుదల చేసింది. 


త్త ప్లేయర్లు నెల్లూరు. 


మైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. వినియోగదారులను 
దృష్టిలో వుంచుకొని వివిధ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌ 
లోకి విడుదల చేస్తున్నాయి. మొదట్లో రేడి 
యోలు, ' టేప్‌రికార్డర్‌లు. అటు 
* తర్వాత బెలివిజన్‌లు ఎక్కువ 


పాగతోటలోని ఎస్సార్‌ ఎ ఎలక్ష్రానిక్స్‌లో అందుబాటులో వున్నాయి, డివిడి. 
సిస్టమ్‌లో పాటు దానికే టివిని కలిపి వుందడంతో ప్రత్యేకంగా 
టెలివీజన్‌ను కలిగి వుండాల్సిన ఆవసరం | 
లేదు లోనే మోనిటర్‌, 
ఫ్లయర్‌ వుంటాయి అలాగే. 


రెండు' 


డివెక్స్‌ 


! కాలం రాజ్యమేలాయి, ఎలక్ష్రా త్తి 
నిక్‌ వస్తువుల్లో వచ్చిన మార్పుల ఆ 


కలర్‌ టివిలు, 


స్తానంలో 
ధి 


అలాంటి హస్తకళాకారుల పనితనానికి, నైపుణ్యానికి వేదికయింది నెల్లూరు 
ఇందిరాభవన్‌, రాష్ట్ర హస్తకళల" అభివృద్ధి సంస్థ నేతృత్వంలో లేపాక్షి హస్తకళలు, 
చేనేతల (ప్రదర్శన' ఇక్కడ ఏర్పాటయింది 
ఈ నెల 16వరకు వుండే ఈ ప్రదర్శనలో 


టెడ్‌షీట్లు, వింతో అందంగా హస్టకాకా 


ఫలితంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ టి.విల 


ర్‌, విసిపిలు వినియోగించి, 


ఎన్నో రకాల వస్తువులు, బొమ్మలు, మరెన్నో కొలువుదీరి వున్నాయి. హర్యానా 
వస్త్రాలు కొలువుదీరి వున్నాయి. ఎంతో పానిపట్టు టెద్‌షీట్లు, కవర్లు, కల 
రమణీయంగా వుండే కొండపల్లి బొమ్మలు, "దరాటాద్‌ జూట్‌ బ్యాగ్స్‌ ఎంతో 
ఎంత సేపు చూసినా ఇంకా చూడొలనిపిం ఆకర్షణీయంగా, అందంగా ఇంటిలో 
దేటిట్లు వుంటే ఏటికొప్పాక బొమ్మలు అమర్చుకొనేందుకు వీలుగా వున్నాయి 
చూడముచ్చటగా వున్నాయి. లేస్‌తో రోజ్‌వుడ్‌తో చేసిన బొమ్మలు, షహారన్‌ 
చేసిన జంట్స్‌ టాప్స్‌, డ్రస్‌మెటీఠియల్స్‌, _ వూర్‌ వస్తువులు, బ్లాక్‌మెటల్‌, సిరామిక్‌ 


మాలను 


బక 


CU అందమైన బొమ్మలను తయారు చేసే నైపుణ్యానికి నిదర్శనంగా వున్నాయి ॥ 
= 0 ష్‌ స్త 
క లా కళాకారులు షష కళాకారుల కళాత్మకతకు వారి పోచంపల్లి చేనేతలు, టై అండ్‌ డై, గద్వాల్‌ డ్రస్‌ మా? 
ల (ప్రతిభకు గీటురాళ్లుగా ఎన్నో రకాల వస్తువులను చెప్పుకోవచ్చు మెటీరియల్స్‌, జైవూర్‌ టాప్స్‌ యువతులను ఆకర్షిస్తున్నాయి టో టీ 


గద్వాల్‌ చీరలు రెందు వేల రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. జైపూర్‌ 

టాప్స్‌ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల ధరల్లో వున్నాయి. మిర్రర్‌ వర్‌ 
చేసిన బంజారా హ్యాండ్‌ బ్యాగ్స్‌, డ్రస్‌ 
మెటీరియల్స్‌, కర్టెన్లు 


గాగ్రా డ్రస్సులు, 


కొరవ 14న సేజీలో 


12 అక్టోబర్‌, 2007 


నెల్లూరు ఎస్సీ లక్ష్మీరెడ్డిని బదలీ చేస్తూ 4తేది డినీపి కార్యాలయం నుంచి 
వుత్తర్వులొచ్చాయి. లక్ష్మీరెగ్దిని కొండాపూర్‌ ఎనిమిదవ పోలీసు బెటాలియన్‌ 
కమౌండెంట్‌గా నియమించారు. కర్నూలు ఎస్పీగా సనిచేస్తుండిన కె,మల్లారెడ్డిని 
నెల్లూరుకు బదలీ చేశారు, లక్ష్మీరెడ్డి బదలీకి సవాలక్ష కారణాలున్నాయి. చివరి క్షణం 
వరకు ఆయన బదిలీని ఆప్పుకోను విశ్వయత్నం చేసినా ఇంటలిజెన్స్‌ ఐజి 
అరవిందరావు వాటిని వడనివ్వలేదు. అందరూ అనుకొంటున్నట్లు జనార్దనరెడ్డి 
దంవతులపై మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నెల్లూరు పోలీసుల 
వైఫల్యమే ఎస్సీ లక్ష్మీరెడ్డి బదలీకి కారణం కాదు. ఆయనపై శాఖావరంగా జరిపిన 
దర్యావ్నలో భారీస్థాయిలో అవినీతి బయటపడింది. లక్ష్మీరైడ్డి బాధ్యతలు 
తీసుకొన్నాక నెల్లూరు - చెన్నై మధ్య తిరుగుతుండిన జాక్‌పాట్‌ లారీలపై దృష్టి 
పెట్టారు. వాటిని కొన్నాళ్లు కదలించకుండా చేసి ఆ తర్వాత వీటిని నడిపేవారితో 
నెలకు వదిలక్షల మేర మామూళ్లు కుదుర్చుకొన్నారు. ఈ మొత్తాన్ని గతంలో తడ 
ఎస్‌ఐగా పనిచేసి ర్మిటైర్‌ అయిన వ్యక్తి వసూలు చేసి ఇస్తున్నారట. నగరంలోని . 
బ్రాందీ" షాపుల వారి వద్ద నుంచి కూడా ఎస్పీ 18లక్షల రూపాయలు నెల 
మామూళ్లు. తీసుకొంటున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. ఇటీవల జరిగిన 
హోమ్‌గార్డుల నియామకాల్లోనూ కడవ, ప్రొద్దుటూరు వ్యక్తులకు వుద్యోగాలివ్వ 
డంలో. సమ్‌థింగ్‌ జరిగిందంటున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు చెప్పిన వ్యక్తులకు హోమ్‌ 
గార్జులుగా పోస్టింగులివ్వడంతో ఈ వ్యవహారాలు బయటకు పొక్ళలేదు. ఇసుక 
లారీల వద్ద కూడా ఎస్పీ మామూళ్లు తీసుకొన్నారని పోలీసు ఉన్నతాధికారులు జరి 
పిన విచారణలో వెల్లడయ్యింది. 

దీనికితోడు ఆయనకు, పోలీసు అధికారుల సంఘం నాయకుల మధ్య 
జరిగిన యుద్ధంలో ఎన్నో యుద్ధములలో ఆరితేరిన గంగాధర్‌, శ్రీహరి జైలుపాల 
వ్వాల్సి వచ్చింది. మోహన్‌రావు, ప్రసాద్‌రావు కూడా ఇబ్బందులుపడ్డారు. లక్ష్మీరెడ్డి 
నెల్లూరు ట్రాఫిక్‌లో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఆ పనులన్నీ మధ్యలో 
వుండగానే బదలీ అయిపోయారు. ఎస్సీ బదలీ వార్త విని కొంత మంది పోలీసులు 
మిఠాయిలు పంచుకొన్నారు. కొందరు బాణా సంచా కాల్బాలని అనుకొన్నా సీని 
యర్ల సలహా మీద ఆగిపోయారు. 
న - న 


శ 


కార్చారేషన్‌ కార్యాలయం. (ఇన్‌సెట్‌లో కమీషనర్‌ కరుణచంద్రబాబు). 


నెల్లూరు కార్పొరేషన్‌ కమీషనర్‌ కరుణచంద్రబాబు గతంలో పనులు చేసిన 
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇటీవల పనులుచేసిన వారికి వరుసగా 
బిల్లులిస్తున్సారని కొందరు కాంట్రాక్టర్లు హైకోర్చకు వెళ్లారు. దీంతో ఈ విషయమై 
సంజాయిషీ ఇవ్వాలని కమీషనర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. రెండేళ్ల క్రిందట 
కార్పొరేషన్‌లో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రెండు కోట్ల రూపాయల మేర 
బకాయివడీ వుంది. వివిధ రూపాలుగా కార్పొరేషన్‌కు నిధులు సమకూరుతున్నా 
కార్పొరేటర్లు ఆనం జయకుమార్‌రెడ్డి, భానుశ్రీ చెప్పిన వారికే కరుణచంద్రబాబు 
బిల్లులు మంజూరు చేస్తున్నారు. పాతవారి. విషయమే పట్టించుకోవడం లేదు, 
కార్పొరేషన్‌ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేకపోయినా, పదవీ విరమణ చేసిన 
సిబ్బందికి చెల్లింపులు చేయకపోవడంతోపొటు, వుద్యోగుల ఎల్‌ఐసి వద్దులోని 
మొత్తాలను కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. పన్నుల రూపేణా కార్పొరేషన్‌కు 
17కోట్ట రూపాయలు రావాల్సి వున్నా వనూలు చేసే నాథుడే లేడు, ఎమ్మెల్యే తనను 
పీ విధంగానైనా కొపొడుతారన్న ధీమాతోనే కమీషనర్‌ ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకు 
బిల్లులిద్సి ఇప్పుడు మాకో మెట్టు ఎక్కాల్సి వస్తున్నది, వరవు, మర్యాద వున్న వారైతే 
హైకోర్టు నోటీసులకే బాధపడతారు, మన కమీషనర్‌ కరుణచందబాబుకు అవిలీవు 
కాబట్టి ఆయన వేటినీ వట్టిందుకొనేట్లు లేరు, 


rr 


Wey wr a 


నెల్లూరు రైల్వే పోలీసులు బెడిపోయారు! 


నెల్లూరు సివిల్‌ పోలీనులు చెడి 
పోయారనుకొంటే, వాళ్లను మించిపో 
యారు రైల్వే పోలీసులు, గంజాయి 
స్మగ్షింగ్‌తో పాటు రైల్వే ప్రయాణీకుల 
డబ్బు, దస్కం ఒక పధకం "ప్రకారం 
దోచుకొంటున్నారు. రైల్వే ప్రయాణీకుల 
వస్తువులు, డబ్బుకు రక్షణ కల్పించాల్సిన 
రైల్వే పోలీసులు దొంగలుగా మారిన 
విషయం వినేవారికి కాస్త ఆశ్చర్యం గొలి 
పినా నూటికి నూరు పాళ్లు వాస్తవం. 
నెల్లూరు, గూడూరు రైల్వే పోలీసుస్టేష 
న్లలో సుధాకర్‌, ప్రసాద్‌ ఆరేళ్లుగా 


కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో 


నెల్లూరు నగరంలో ఐదు నెలల 
క్రిందట వన్‌ టౌన్‌ పోలీసులు పట్టు 
కొన్న బ్రౌన్‌ షుగర్‌ కేసును పోలీసులు 
భారీ ఎత్తున ముడుపులు తీసుకొని 
సమాధి కట్టేశారు. రాయలసీమ ప్రాం 
తానికి చెందిన ఎనిమిది మంది బ్రౌన్‌ 
షుగర్‌ ప్యాకెట్లతో నెల్లూరు పోలీసు 
లకు దొరకడంతో అప్పట్లో పోలీసులు 


వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. 


దొరికిన బ్రౌన్‌ షుగర్‌ను కాక మరో 


పదార్థాన్ని కెమికల్‌ పరీక్షలకు పం 
గాన్ని 

పారు. దీనికి కారణం రాయలసీమకు 

చెందిన రాజకీయ నాయకులేనని 


విశ్వసనీయంగా తెలిసింది. పోలీసు 

అధికారుల్లో అన్నిస్తాయిల వారికి 
గ (ఎ 

రాయలసీమలోని రాజకీయ నాయ 


కులు పెద్ద ఎత్తున అంచాలిచ్చినట్లు 
తెలిసింది, ౮ 


వ్యాప్తంగా సంచలనం 


కల్గించిన కేసునే నెల్లూరు పోలీసులు 


చేశారంటే 


( ) విట ఏలో ఎటువ' ద్‌ 
కేసుల విషయంలో ఎటువంటి ధ్యాన 


ఈ విధంగా మిగతా 


చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 


వీరు సివిల్‌ పోలీసులు. _రైల్వేపోలీ 
సులుగా తినమరిగి ఆ శాఖలో స్థిరపడి 
పోయారు. కాకినాడ, అమలావురం, 
వరంగల్‌ ప్రాంతాల నుంచి రైళ్లలో 
కొందరు గంజాయిని చెన్నై తిరుపతికి 
స్మగ్లింగ్‌ చేస్తుంటారు. ఈ ముఠాతో 
సుధాకర్‌, ప్రసాద్‌లకు పరిచయమైంది. 
స్మగ్లర్లు, కానిస్టేబుళ్లకు సరకును బట్టి 
రోజూ నుంచి వది వేల 


వరకు మామూళ్లు ఇచ్చేవారు. దీంతో 


ఐదు వేల 


వారికి ఏ' ఇబ్బంది రాకుండా వీరిద్దరూ 
రే గంజా 


చూసేవారు. కొన్నాళ్లకు వీరే 


యిని నెల్లూరు, గూడూరులోని వివిధ 


ప్రాంతాల్లో విక్రయించనారంభించారు. 
వీరి సంపాదనలో కొంత, భాగాన్ని 
నెల్లూరు రైల్వే ఎస్‌ఐకు కూడా ఇచ్చే 
వారు. దీంతో ఆయన వీరి వైపే నిలిచే 
వారు. గతవారంలో రాజమండ్రీ నుంచి 
ఐదు. లక్షల నగదుతో వస్తున్న బెల్లం 
కమీషన్‌ ఏజంటు బ్యాగును కానిస్టేబుల్‌ 
సుధాకర్‌ అపహరించి, వెళ్తున్న రైలులో 
నుంచి దూకేశాడు. డబ్బు పోగొట్టుకొన 
వ్యక్తే నెల్లూరు రైల్వే 
ఫిర్యాదు చేశాడు. సుధాకర్‌మ తొలుత 
అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ 

కొరవ 14వ పేజీలో 


ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి మూడుపువ్వులు ఆరుకాయల్లా వ 


తోంది. ఏదైనా పనిబడి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన సామాన్యులను లం' 


పబ్లిక్‌గా డిమాండ్‌ చేసేవారే ఎక్కువ. ఇటువంటి 


ద్ధి 
ఇ వర్ధిల్లు 
చం 
సమస్యలను ఎవరైనా ఎదు 
ANS 


ర్యాన్నప్పుడు నెల్లూరు దర్గామిట్ట రామ్‌నగర్‌లోని ఎసిబి కార్యాలయానికి వెళ్లి డిఎస్పీ 
లేదా సిఐలను కలిసి ఏ ప్రభుత్వ కార్యాలయంలో అధికారి లంచమడిగారో వివ 
రంగా. చెప్పొచ్చు. అవసరమనుకుంటే ఎసిబి అధికారులు బాధితుని దగ్గర ఒక స్టేట్‌ 


మెంట్‌ తీసుకొని రహస్యంగా విచారణ జరుపుతారు. ఈ దర్యాస్తృలో 
దారుడు చెప్పింది నిజమని. తేలితే అంచమదుగుతున్న అధికారిని 
పట్టుకోను పథకం సిద్ధం చేస్తారు, అడిగిన లంచం మొత్తం 


పడని పొదరు చల్లి పంపుతారు. బాధితుదు ఆ కరెన్సీని లంచమడిగిన అధికారి 


కరెన్సీపై కంటికి క 


క్రో 


ఇవ్వగానే అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి ప్రత్యేక ఎసిబి కోర్టల్‌ 


హోజరుపరుస్తారు, ప్రభుత్వ అధికా 


ఆస్తులున్న అవి ఎక్కదున్నాయో వి 


లు, వుద్యోగులకు ఆదాయానికి మించిన 


వరాలను చిన్న కార్డు మీద వ్రాసి పంపినా 


ఎసీవీ అధికారులు విచారణ చేసి అటువంటి వారిపై దాదులు చేస్తారు. అవినీతిని 


అంతమొందించేందుకు ఎసిబి అభి 


కారులు ప్రజల నహకారం కోరుతున్నారు 


12.లక్టోబర్‌, 2007 హహ 


ననన ననన Pr ee 


ది, ప్రభుత్వాధికారులతో 
చదువుకొంటారు, 


సస 


ధువులకు సాయం చేస్తారు. వృత్తిలో మార్పుకు 
య. తల్లికి 


॥ . 
4 (వృగకర 1,4 ప, అర్ర అమ్మద్‌ 
| పనర్వను 1,23 స.) టా 


= 'బైవవూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ 
సభ్యుల గురించి అధికంగా ఆలోచించవలసి వస్తుంది. అప్పులు 
౪ తీరుస్తారు. సంతానానికి అవసరమైన అన్ని వసతులు ఏర్ప 

రుస్తారు. కళత్రసంబంధాలు చకృగా 
మూలంగా కొన్ని పనులు జరుపుతారు. స్థిరాస్తులు కొనడం 
0 చేస్తారు. దూరపు బంధువులతో విందుల్లో పాల్గొం 
రు. స్రీ సంతానానికి వివాహ ఆలోచనలు చేస్తారు. 
ర్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు మీకు 
చేయూతనిస్తారు. అన్ని అడ్డంకులు తొలగి అన్ని పనులు సక్ర 
మంగా జరుగుతాయి. కుటుంబం సుఖశాంతులకు నెలవవు 
తుంది. వారారంభంలో శ్రమాధిక్యత వుంటుంది. ఆరోగ్య విష 
యంలో జాగ్రత్త: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్ప 
డవచ్చు. స్త్రీ సంతానానికి వివాహ అవకాశాలు. ప్రయాణాల 
వల్ల మంచి లాభాలు. గృహ, వాహన రూప ఖర్చులుంటాయి. 


ధనాదాయం చక్కగా వుంటుంది. సోదరులు సాయం 
seg) వస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తప్పవు. అరోగ్య 
విషయంలో జాగ్రత్త. నిద్రలేమి. బిపి బాధలుండవచ్చు. 
అలసట, త్రిప్పట, అధిక ఖర్చులుంటాయి.. సూర్యదే 
వాలి. సంతానమూలంగా ఖర్చులుండవచ్చు. పనివాళ్ల వల్ల 
ఇబ్బందులుంటాయి. సమాజంలో చక్కని 
'ప్రభుత్వాధికారుల మూలంగా పనులు జరుపుకోంటారు. 


వారారంభంలో కొంత ఇబ్బందులుండవచ్చు. అందరిపైన 
సమాన ఆదరం చూపడమే మీరు చేసే తప్పు. జాగ్రత్తగా 
మెలగాలి. ధనాదాయం కోరిన రీతిలో లభిస్తుంది. అయినా 


దానధర్మాదికా 


ఆరోగ్య లోనం వుండవచ్చు. సమా 
మ. 


వుంటాయి. సోదరుల 


వుని కొల 


స్థాన లభిస్తుంది. 


వారాంతంలో మిగులుండదు. సంతాన అనారోగ్యం ఇబ్బంది 


ఖీ 


(ఉత్తర 234 పా, 
వాస్త, చిత్త 


( 


5 


వాస్తు 


బి.ఇందిరారెడ్డి కడవ 

* తల్లిధండ్రుల కష్టం, నంపా 
దనా వీల్లల భవిష్యత్తు కోనమే కదా? 
వాన్తువరంగా మేము ద విషయాలు 
పాటించాలి? 

చాలా మంచి వ్రశ్న వాస్తు 
దోషాల్ని సవరించుకొని, యంత్రం 
ప్రతిష్టించి, పిల్లలు పుట్టిన తేదీ ప్రకారం 
నవరత్నాలు ధరింప జేసి, 'రీడింగు 
రూం' వాస్తురీత్యా నిర్మించి, నామ నక్ష 
(తాలకనుగుణంగా గదుల్లో వూల మొక్క 
లనుంచితే, పిల్లలు ఆరోగ్య, మేధోరీత్యా 
చాలా గొప్ప వాళ్లవుతారు, 


క అరవిందరాజూ నెల్లూరు 


* మా అమ్మాయి, అబ్బాయి 
ఎవ్బుడూ నిన్సత్తువగా వుంటారు. మంది 
ఆహోరమే పెడతాము. చదువులో ఈ 
యేడు మరీ డల్‌. మేము ఏమి 
చెయాలి? 

అబ్బాయికి 'పగడం' అమ్మాయికి 
"ఇంద నీలం' ధరింవ జీయండి. మీ 
దక్షిణ నైరుతి ద్యారాన్ని sao By 
మార్చండి. అశ్వగంధారిష్ట పొడి రోజూ 
DOO కలిపి ఇవ్వండి. 


aro బొరవారిన్మత్రం 


*. ర్మీలైర్‌లైంటు doy 
(బ్రళాంతంగా టీలిద్దాముంటే wry 
wold dood లోడలిలీ meow, 
Mao బడదు, 


mm. 12 O05, 2007 


పెడుతుంది. ప్రభుత్వాధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వివా 
హాదుల నిర్ణయం జాగ్రత్తగా చేయాలి. కడుపునొప్పి, కీళ్లనొప్పి 
2 పా.) రావచ్చు. సోదరుల సాయం అందివస్తుంది. 


- పిల్లల భవిష్యత్తు] 


పశ్చిమ వాయువ్యం సెప్టిక్‌ ట్యాం 
కును తక్షణం పూడ్చించి, తూర్పు ఆగ్నే 
యం వాకిలిని, ఈశాన్యానికి మార్చండి. 
వాస్తు యంత్రం (చతుర్ముఖి) దేవుడి 
గదిలో ప్రతిష్టించండి. 


జే.రమాబాయి నెల్లూరు 


* పెద్దబ్బాయి ఈమధ్య వరధ్యా 
నంలో వుంటున్నాడు. కడువు నొప్పీ అం 
టాదు. ఇలాంటి సాకులు మేమెవ్హుడూ 
వినలేదు. 


॥| ఆచార్య సుబ్రహ్మణ్య మహర్షి | 


ఫోన్‌ : 2322345 
సెల్‌: 94901 25878 


_ ఎకె.నగర్‌ పోస్టు, నెల్లూరు - 4. 


మీ యింటి తూర్పు నిర్మాణాన్ని 
తక్షణం తీసి వేయండి. అబ్బాయికి 
నీలం (ప్రథమార్ధం) 2 కారెట్లు ధరింప 
బీయండి. పంచము[ రుద్రాక్ష గాను 
నీటిలో ఉంచి, రోజూ ఆ నీటిని త్రాగిం 
చండి, శని ప్రవేశం ఈ సమస్యలకు 
కారణం, 
యు,(బ్రద్యుమ్మ Cl) 


# M00 Dow WH 


(19-10-2007 వరకు కన్య తులల్లో రని 
తులలో బుధుడు; నీంహాంలో వశ శని, 


| వృళ్చీకంలో గుడు; కుంభంలో రాహువు; 


15 సోమ చవితి 


17 బుధ షష్టి 


తేద 14-10-2007 నుంచి 


కేతువులు; మిధునంలో జజుడు; 


తుల, వృళ్చికు ధనున్సులలో చంద్రుడు 
నంచిరిస్తారు, 


పంచాంగం 


17తేది తులా సంక్రమణం. 
19తేది దుర్గాష్టమి. 

శుభ ముహూర్తాలు 
15, 17కేదిల్లో తులా లగ్నాన ఉదయం 
6.30 - 8.30గ౦॥ల మధ్య వివాహా 
లకు శుభముహూర్తాలున్నవి. 


విదియ 
తదియ 


రా.8.13గ౦.ల వ 
రా.10.28గం.లవ 
రా.12.16గం.ల వ 
సప్తమి రా132గ0ల వ 
ష్ష రా.2.28గం.ల వ 


పి.ఎం.గోపాలాచారి 


16/1020, పొగతోట, నెల్లూరు - 1. 
E-mail:maripmgg @yahoo.com 


జరిగాయి. మూడో ఆపరేషన్‌ ప్రాణా 
పాయమన్నారు. అయినా ఆమె లెక 
చేయడం లేదు. 


వృత్తినిపుణుల్లో ఇప్పుడు సేవా 
భావం తగ్గింది. డబ్బుకోసం అవసర 
మున్నా లేకున్నా కోసి పారేస్తున్నారి 
ప్పుడు. మీ ఆగ్నేయం గదిని తొలగించి, 
ఇంట్లో శక్తి యంత్రప్రతిష్ట చేయండి. 
మీకు మొదటి సలహా యిచ్చిన డాక్టర్ని 
కలవండి. 
వి.అననూయమ్మ గూడూరు 

* ఆమె జాతకం వంవీస్తున్నాను. 
ఆమె ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం. 
మావారు పోయారు, 


కాన్సర్‌ వ్యాధిగ్రస్తుడైన మీ భర్త 
అబ్బాయి పాన తర్వాత పోవడం 
యాదృచ్చికం, నమ్మి ఇంటికి వచ్చిన 
అమ్మాయిపై ఇలా అభాండాలు వేయ 
డం సంస్కారం కాదు. అమ్మాయిది 
వృషభరాశి, శుక్రుడు అధిష్టాన దేవత 
ఆమె మహర్థాతకురాలు, 


ఆర్‌.వి, నాదము నిరెడ్టి చిత్తూరు 


* ఇంట్లో దోషాలున్నాయని 
యంత్రం తీసుకున్నాము, అది 4రెక్టేనా? 


యంత్రం కరెక్టే, మందలం రోజుల 
తర్వాత యంత్రం (ప్రభావాన్ని చూపి 
సంది, మీ ఆవిద ఆరోగ్యం కుదుట 
పడీంది కదా? 


మిమ్మల్ని న 
చేయూత oss ౮ 
రాకుండా చూసుకోండి, ఆరోగ్య 
సోదరుల మధ్య సంబంధాలు చక్కగా వుంటాయి. 
శిదురు చూడకుండా పనులు చేసుకపోండి, 
వుల మూలంగా సంతృప్తి లభిస్తుంది. వస్తాభరణాలు 
రాజకీయులకు ప్రోత్సాహకరమైన వారం, 
వారారంభంలో అలసట, త్రిపుట వుంటుంది. ఆటంకాల 
నెదుర్కొని పనులు పూర్తి చేస్తారు: సంతాన వివాహ విషయాల్లో 
(ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇరకాటంలో బంధు 
వుల్ని జాగ్రత్తగా గమనిస్తుండండి. కోపావేశాలు దరిచేరనీయవద్దు. 
సోదరుల సాయం ఉంటుంది. మాతృవర్గీయులతోడ్చాటు లభి 
స్తుంది. ప్రయాణాలు లౌభకరంగా ముగుస్తాయి. మిత్రులు కలసి (జూల 
వస్తారు. రాజకీయులకు అత్యంత ప్రోత్సాహకరమైన కాలం. ఉత్తరాషాఢ 1 
'శ్రమా, వుంటుంది. ఆకస్మిక ధనలాభావకాశాలు 
కలవు. మానసికంగా, శారీరకంగా శ్రమ వుండినా కుటుంబ 
సభ్యులతో సుముఖంగా ప్రవర్తిస్తారు. ఓర్పుతో కళత్ర సంబంధిత 
గొడవలను ప్రక్కకు తొలగిస్తారు. చేతిలో ధనం వృధా ఖర్చు 
అవడాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. సోదరుల తో చ 
వుంటుంది. సంతానాన్ని ఛీ కొట్టకండి. A Gis టై Breen పీ 
ముందుకు వేసే ముందు బాగా ఆలోచించాలి. శ్రవణం, ధన 1.2 గ్‌ 


ప్రతి పనిలో అడ్డంకులు చోటు చేసుకొంటాయి. కోపావే 
శాలు తప్పవు. సోదరుల నుండి సాయం సమయానికి అందివ 
స్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తద్వారా చిరాకు అధిక 
మవుతుంది. ఆడంబరాల జోలికి వెళ్లవద్దు. ఆదాయం ఉండినా 
ఖర్చులు చాలా ఎక్కువ. సులభకరమైన పనులు కూడా ఇబ్బందితో 
పూర్తిచేస్తారు. ట్‌ కుటుంబ వ్యవహరాలు చ న్‌్‌ 
వద్దు. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. ప్త 23 పా 

మానసిక అశాంతి తగ్గుతు! సంతాన సుఖం చకృగా 
వుంటుంది. కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. 
ప్రారంభించిన అన్నిపనులు చక్కగా సంతోషంగా పూర్తి చేస్తారు. 
సోదరులు బాగా తోడ్పడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు 
ఇనుమడిస్తాయి. ప్రభుత్వాధికారుల తోడ్పాటు ఇనుమడిస్తుంది. 


ఏ రైతు వార్త 
విన్నా ఏముంది, కొన 
వురుగు మందే! 
చిల్లిపడిన 

బ్రతుకు ప్రయాణంలో 
విధాతే తెడ్డు 
'శాంతి'తోనే 

క్రాంతి వస్తుందని 
ఆ యోధుని భ్రాంతి 


పేదరికంలో 
కూడా ప్రేమరికంతో 

ఆ భార్య భర్త 

యవ్వనం రాణీ 

లా గడిపిన ఆ అవ్వకు 

నేదు లేదు బువ్వ 
గ్లోబలైజేషన్‌ 

మార్చు - విదేశీ 

వలసల చేకూర్చు 

నక్సలైట్‌ 

పోలీసు = కైజవాన్‌ 

ఆ కుటుంబమంతా యోధులీ 


బిల్‌ళ్లింటన్‌ 
నేను, కుటుంబనియంత్రణతో 
సమానులమయ్యాం, 


-ఇననాక్ష దయాకర్‌రెట్టి, బుచ్చి, 


- Fr 


జిల్లా వ్యాస్తంగా వ్యాపార దుకా 
ణాలపై దాడులు నిర్వహించి తూనికలు, 
న ls లేదా 
అని పరిశీలించాల్సిన తూనికలు, కొల 
తల శాఖ ప్రస్తుతం నిద్రావస్థలో వుంది, 
తూనికలు, కొలతలు శాఖాధికొ 


రులు వ్యాపార దుకాణాలపై కన్నెత్తి 
కూడా చూదకపోవడంతో వ్యాపార 
స్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 
వేతి అయిదు నంవత్సరాలకోసారి 
తూకం తూసే రాళ్లను వ్యాపారస్తులు 
మార్చుకోవాల్సి వుంటుంది. ప్రతి సంవ 
త్సరం రాళ్లు సరిగా వున్నాయో లేదో 
చూసి తూనికలు కొలతల శాఖాధికా 
రులు వాటిపై సీలు వేసి ఇస్తారు. 
నెల్లూరు ఎసి కూరగాయల మార్కెట్‌, 
చేపల మార్మెట్‌కో పాటు స్టోన్‌హౌస్‌ 
పేటలోనికొన్ని దుకాణాల్లో తూకాలకు 
సంబంధించి ముద్రలేని రాళ్లను విని 
యోగిస్తున్నారు. ప్రావిజన్‌ షావుల్లో ఎల 
క్రానిక్‌ కాటాను వినియోగిస్తున్నారు. 
విచిత్రంగా ఈ తూకంలోనూ మోనం 
జరుగుతోంది. 


అంగళ్లలో పాత కాలం నాటి 
తూకం రాళ్లను నేటికీ వినియోగిస్తూ 
వినియోగదారులను వ్యాపారస్తులు మోస 
గిస్తున్నారు. బాగా అరిగిపోయి, నెంబర్లు 
కూడా సరిగా కనిపించని రాళ్లను తూకా 
లకు వాడుతున్నారు. ఈ సంగతి సంబం 


ధిత శాఖాధికారులకు తెలిసినా కూడా 
ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. 
వీదైనా ఉన్నతాధికారుల నుంచి త్మీవవ 
త్తిడి వచ్చిన సమయంలో మాత్రమే 
తూనికలు, కొలతలు శాఖ అధికారులు 
దుకాణాలపై దాదులు నిర్వహించి 


తూనికలు, కొలతలతో (ప్రజలను 
వ్యాపొరస్తులు దోనీడీ చేయకుండా 
వుండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తూని 
కలు, కొలతల శాఖను ఏర్పాటు 
చేసింది, ప్రభుత్వ సంకల్పం, లక్ష్యాన్ని 
నెరవేర్చకుండానే ఈ శాఖను భ్రష్ట్రపట్టి 


మామూళ్లు సమర్పించుకుంటున్నందున 
బహిరంగంగానే. వ్యాపారులు మోసా 
లకు పాల్పడుతున్నారు. తూకంలో జరు 
గుతున్న మోసం గురించి ఎవరైనా విని 
యోగదారుడు ప్రశ్చిస్తే దొర్జన్యం చేయ 
డం, లేకుంటే సరకులు ఇవ్వడానికి 


నెల్లూరులోని తూనికలు, కొలతలు శాఖ కార్యాలయం. 


తూతూ మంత్రంగా కేసులు నమోదు 
చేస్తుంటారు. తిరిగి యథాతథంగా 
వ్యాపారస్తులు పాతపద్ధతినే కొనసా 
గీస్తూ ప్రజలను నిలువునా దోపిడీ 
చేస్తుంటారు. 


స్తున్నారు. ప్రతి నెల వ్యాపారస్తుల 
నుంచి వేలాది రూపాయలు మామూళ్లు 
స్వీకరిస్తూ భారీ స్థాయిలో అవినీతి, అక్ర 
మాలకు పాల్పడుతున్నారు. ప్రతి నెల 
క్రమం తవ్పకుండా అధికారులకు 


నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడు 
తుంటారు. నెల్లూరు నగరంలోని ఎసి 
కూరగాయల మార్కెట్‌లో, డైకస్‌రోడ్డు 
చేపల మార్కెట్‌లో బహిరంగంగానే 
తూకం వేయడంలో మోసాలు, జరుగు 


తున్నా పట్టించుకొనే వారే లేరు, 


అరు నెలల క్రీతం జిల్లా ఎక్కీ 
ఆదేశాల మేరకు ఎసి., కూరగాయల 
మార్కెట్‌లోని. వ్యాపారులపై. నిషా 
ఏర్పాటు చేసి తూకాలలో మోసం 
చేసేవారిని అరెస్ట చేయడం జరిగింది, 
ఈ సందర్భంగా మాత్రమే తూనికలు, 
కొలతలు శాఖాధికారులు మేమున్నా 
మంటూ ముందుకు రావడం జరిగింది. 
ఆ తర్వాత అడ్రస్‌ లేకుండోపోయారు. 
ప్రతినెల శ్రమం తప్పకుండా మామూళ్లు 
తీసుకుంటూ కూడా కూరగాయల మార్కె 
టొపై దాడులు చేయడం ఏమిటని అనేక 
మంది వ్యాపారులు ఈ శాఖాధికారు 
లను ప్రశ్నించడంతో మామూళ్ల విష 
యం బయటకు పొక్కింది 

వ్యాపారస్తులకు సంబంధించిన 
వ్యక్తినే మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకుని 
అవినీతి నిరోధక శాఖాధికారులకు, 
బయటివారికి ఎటువంటి అనుమానం 
రాకుండా ఈ తతంగం నడుపుతున్నారు. 
ఈ శాఖకు ప్రజలతో ఎటువంటి సంబం 
ధాలు లేకపోవడంతో అధికారులు 
ఆడిందే ఆట పాడిందే పాట అన్న 
చందంగా వ్యవహరిస్తున్నారు. కేవలం 
వ్యాపార వర్గాలకే ఈ కార్యాలయం 
పరిమితం కావడంతో సిబ్బందికి కూడా 
రెండు చేతులా సంపాదన వుంటుంది. 
కొరవ 14వ పేజీలో 


హీరో విశాల్‌ నటించిన పందెం 
కోడి, పొగరు డబ్బింగ్‌ చిత్రాలు విజ 
యవంతంకావడంతో ఆయన హీరోగా 
నటించిన ప్రతి తమిళ చిత్రాన్ని తెలుగు 
లోకి అనువదిస్తున్నారు. కథ, కథనం, 
పాటలు బాగుంటే ఏ భాషా చిత్రాన్న 
యినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. 
మాస్‌, మసాలతో . కూడుకొన్న తమిళ 
చిత్రాల్లోని సన్నివేశాలు కాస్త అతిగా 
వుంటాయి. వాటిని యథాతథంగా 
తెలుగు ప్రేక్షకులపై తోసేస్తే చూడలేరు, 
తమిళంలో ఇటీవలే విడుదలైన “మలై 
కొట్టకు తెలుగు అనువాదమే “భయ్యా, 
ఈ చిత్రంలో తమిళ యాగీ ఎక్కువ, 
ఎన్ని ప్యాచ్‌ వర్మ్‌లు చేసినా స్థానికత 


కుదరలేదు, కథ మొత్తం కడవ, పులి 
వెందుల, పాలకొండల్లో జరిగినట్లు 


టెటిల్‌ వేసి చూవుతున్నా తెరపై తిరుచ్చి, 
కుంభకోణం, మధురై పట్టణాలు కనప 
డుకుంటాయ, కథతో పాటు .న్మీన్‌ఫ్లే, 
దర్శకత్వం కూడా వహించిన భూపతి 
పాండ్యన్‌ హైటు, ఫీట్లు, పాటలపైనే 
క్కువ (శ్రద్ధ చూపొడు. విలన్లు ఆశిష్‌ 


విదా (5D బాన్నాంబళం ఆధారంగా నడి 


మరీ ఎబ్బెట్టుగా వుంది, 


బేటూరి రింకంటి, సాహితి వ్రాసిన 


బొటల్లొ ఒక్కసొట అరం కాదు. మణి 
స థ్‌ 

శర్మ కూడా ఒకటిన్నర దెబ్బ సంగీతం 

కొట్టాడీ ద్విత్రంలో, చిత్రంలో ఒకచోట 


కొడితే గోడ సెద్భులూడివడినా, 
ఆయన చేతి దర్శం కూడా చిట్లక పోవ 
డం మరీ అతిగా లోన్సుంది. సీరియస్‌ 
యాక్షన్‌ దేస్‌ బిళాల్‌ చేతే దర్శకుడు 


దేయిందిన కామెడీ వండలీడు. యను 


దొంగ చిత్రంలో (ప్రియమణి ప్రదర్శిం 
చిన గ్లామర్‌తో పోల్చుకుంటే ఈ చిత్రం 
లోని పాటల్లో ఆమె ప్రదర్శించిన గ్లామర్‌ 
లెక్కలోనిదే కాదు. ఈ చిత్రంలోని మాట 


అయితే ఏమిటి?, దేవుడు ముసలివాడ 
య్యాడు... చేయలేడు, మంచి 
వాళ్లకు భయవడొచ్చు; చెడ్డవాళ్లకు 
కాదు చెప్పుకోదగ్గవి. షోది, కళ్యాణ్‌ 


ఏం 


రాలో వెలుగు చీకట్ల మధ్య చిత్రంలో 
సన్నివేశాలు చూడముచ్చటగా లేవు. 
తమిళంలో అట్లూరి రామారావు కుమా 


రుడు రూపొందించిన ఈ చిత్రాన్ని 


1 ( 


‘mpc యూ చిత్రంలో విశాల్‌, స్రియమనముణీ. 


CELE 


అను శీళాంక్‌ వెన్నెలకంటి నెల్లూరు 


య్‌ 


* వాశాడు, ఈయన మాటలు 


న సినిమాల్లో కొన్ని పంద్‌ డైలా 
గులు చోటు చేనుకొంటాయి. లవ్‌లో 
పద్దాక మినిస్టర్‌ ఏమిటి... ట్రైమ్‌మీనిస్టర్‌ 


సమటార్భిన దా, మూమెంట్స్‌ 


కణల్‌కన్గ 


కాయి, 


jor ' 
ఫైట్స్‌ ఒకే 


తరహాలో వుంటున్నాయి 


భయ్యాలో వీటికి గ్రాఫిక్‌ జత చేసినా 
బైది 


ప్రయోజనం చేకూరలేదు 


విశాల్‌ ॥ 


గులో అనువదించినా చిత్ర కథ, కథ 
నంలో సతు లేకపోవదం వల్ల [కు 
లను ఆక4 

ఇక కథలోని! వెళ్లే వులివెందు 


లలో వుండే జగన్‌ (విశాల్‌ అన్యాయ 
లను 


య! 


యువకుడు, 
స్నేహితుని" షాపును అక్రమంగా 
చేయించాలని చూసే మునిసివల్‌ 
(దండపాణి 
తాడు. ఈ కేస్తులో కోర్టు అతనికి 
డీషన్‌ బెయిలిస్తూ రోజూ పాలకొం 


సహించలేని 


జ 
గ్రని యా ల శే 


తర 6 గార్‌ 


ర 
(ఆశిష్‌ విద్యార్థి జగన్‌ చిన్నాన్నే కా, 
విధి నిర్వహణలో కర్యశంగా వుంటాడు 
జగన్‌కు పాలకొండ 
గొడవల్లో 


ni 
జరిగే 


కాలేజిలో 
(వ్ర, కితో 
తిరు 
మల్లన్న (దేవరాజ్‌, ఆర్టీ 
వగలు బస్టాండ్‌లో హత్య 


మాలతి 


ల్లన్న రౌడీయిజానికి భయ 


చెప్పను ముందుకు రారు. ప్రభుత్వం 
నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీస్‌ 


కమీషనర్‌, మల్లన్నను = విదేశాలకు 
పంపుతాడు. ఈ సమయంలోనే పాల 
కొండలో మల్లన్న తమ్ముడు గుణ 
(అజయ్‌) రౌడీయిజం చేస్తుంటాడు 
మాలతిని, జగన్‌ ప్రేమించమని వెంట 
పడుతుండడంతో తమాషాకు తాను 


ంటుంది. (పీమను 


గుణను ప్రేమి 


గెలిదాడని గుణను జగన్‌ అభినందించి 
నప్పుడు, అతను మాలతిని చూన్నాదు. 
తన దగ్గరకు రమ్మని వేధిస్తాదు. ఈ విష 
యం తెలుసుకొన్న జగన్‌, గుణను చావ 
చితక కొట్టడంతో కోమాలోకి వెళ్లాడు. 
విషయం తెలుసుకొని మల్లన్న విదేశాల 


కొరవ 14వ సేజీలో 


12 అభ్టేబర్‌, 2007 rrr rr 


ను నటించిన 
అ! ఫట్‌ మనడంతో ఆమెను 
'ఏ దర్శకుడు, కూడా తమ 
చిత్రాల్లో నటించేందుకు ఎంపిక చేసుకో. 
లేదు. హిందీలోనూ ఆమె చాలా తక్కువ 
చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల సమీరా 
బాగా బరువు తగ్గి నాజూకుగా కనిపీ 
స్తుంది. ఖాళీ దొరకడంతో ఇంగ్లీషు నవ 
లలు ఎక్కువగా చదువుతుంది. పౌల్‌ 
కొహీ రచించిన ఆల్యమిస్ట్‌ నవలంటే 
ఆమెకు పంచ ప్రాణాలు. ఎన్నిసార్లు ఆ 
నవల చదివినా తనివి తీరదంటుంది 
సమీరా. రిచర్డ్‌ బ్రాండ్‌సన్‌ రచించిన పుస్త 
కాలన్నా నమీరాకు అమ తెలుగు నిర్మాతలు అవకాశమిస్తే నటించడానికి 
తనకెటువంటి అభ్యంతరం లేదంది సమీరా. 


కరీనాకు కొత్త ప్రియుడు 


షాహిద్‌కపూర్‌, కరీనాకపూర్ల ప్రేమాయణం తెలియని వారు లేరు. వీరి 
వివాహం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న వేళ కొత్త 
పరిణామం చోటు చేసుకుంది. విచి 
త్రంగా కరీనా, సైఫ్‌అలీఖాన్‌కు దగ్గ 
కైంది. సైఫ్‌, కరీనాలు ఇటీవల 
పబ్లిక్‌ ఫంక్షన్లలో కనపడుతున్నారు. 
తషన్‌ చిత్రం వీరిద్దరిని బాగా 
దగ్గర చేసింది. ఓ చిత్రం షూటిం 
గ్‌లో పాల్గొన్న షాహిద్‌ టోరంటో 
వెళ్లిన సందర్భంగా ఈ కొత్త 
ప్రేమకథ మొదలయ్యింది... అక్క 
కరిష్మాకపూర్‌ మాదిరి. కరీనా 
ప్రియుళ్లను త్వర 


కూడా 


ఇమేజీకు భిన్నంగా కనిపించే 
హీరోయిన్‌ మేఘనానాయుడు. మొదట్లో 
ఐటమ్‌ గర్ల్‌గా యువతరాన్ని గిలిగింతలు 


పెట్టిన అమె తర్వాత నటిగా మారి, 
కొన్ని బోల్డ్‌ సినిమాల్లో హాట్‌ హోట్‌గా 
నటించింది. దీంతో ఆమెకు సెన్సీగర్ల్‌ 


ఇమీణీ వచ్చింది. ప్రస్తుతం నేను మారా 


నంటుంది మేఘన, మీరు రాబోయే నా 


రివొట్‌ సినిమా చూ అందులో 
నాదీ డీ రోటీ కులు ఆద 
రిషీ మంది సినిమాల్లోనే నటిస్తానంది. 
క క్‌ (| 
( కొడలు మనవర్నీ కంటానంటీ వద్దనే 
+ అత్త ఎనరు? 


ట్లంధి 


మగాళ్ళు spre rarer 
బాలీవుడ్‌ హీరోయిన్‌ రియాసేన్‌ 
గతంలో ఈమె కొంతమంది మగాళ్లతో 
(సీమలో పడిందనీ, అవి విఫలమైనం 
దునే విసిగి పోయిందనీ ఖనుకునే 
వారు, కారణం అది కాదు మగాళ్లలో 
ఆమె కొచ్చిన పావులారిటీ! ఆమె ఎక్క 
డికి వెళ్లినా, మగాళ్లు వెంటపడుతూ, 
ఆమెతో భుజం భుజం రానుకోవాలని 


ఆరాట పడుతున్నారట, ఈ సంగతి 
ఆమె చెబుతూ.... వాళ్లలా నన్ను స్పృశిం 
చడానికి మీద మీద కొస్తుంటే నాకు 
చాలా ఇబ్బందిగా వుంటోంది. అందుకే 
ఏదైనా పబ్లిక్‌ ఫంక్షన్‌కు వెళ్లాలన్నా ఆం 
దోళన పడుతున్నానంది. అయితే మీరు 
మీ సెక్సీ ఇమేజ్‌ను వదులు కోవాలని 
భావిస్తున్నారా అంటే పొగడ్తల్ని ఇష్టపడ 
నని నేనడం లేదు. నా రూపాన్నీ నా 
ఎవరైనా పొగిడితే, దాన్ని 
కాంప్లిమెంట్‌గా భావిస్తా, 
ఇంప్రెస్‌ చేయడానికి ఈ మగాళ్లు మర్‌ 


అయితే నన్ను 
అతిశయోక్తులు వాడుతున్నారు. వాళ్ల 
నన్ను పెళ్లి చేసుకో 


కోరుకుంటున్నా 


మాటలు వింటుంటే న 


వాలని ప్రతి ఒక్కరూ 


రని ఒక్కోసారి నాకనిపిస్తుంటుంది - 


అంది రియాసేన్‌ 


ప్రియాంక 
కవి హృదయం 


బాలీవుడ్‌ హీరోయిన్‌గా అందరి 
మనసులు దోచిన ప్రియాంకాచోప్రా 
ఇంగ్లీష్‌ కవిత్వం వ్రాయడంలో దిట్ట, 
ఖ్‌ దొరికినా, ఆనందంలో వున్నా చక 
కవిత్వా 


కింత గర్వంగా. 


కా కవిత్వాలు వ్రాసేస్తుంది. 


తీసుకోరాను 
నా ఆత్మకథను 


లను పుస్తకరూపంలో 


గానీ, భవిష్యత్తులో 
వాస్తాను, అప్పుడది నా అభిమానులకు 
నేనేంటో లోతుగా తెలియబేస్తుందంది 


ప్రియాంక, 


హీరోగా జయసుధ 
కుమారుడు 


టి జయసుధ తన 


విలక్షణ 


తనయుడిని హీరోగా సరిచయం 


రెండో 


చేయను సన్నాహోలు చేస్తోంది. ఆరదు 


నిపోర్‌కపూర్‌కు 


గులకు పైగా వున్న 


సరిజోడి 


అయిన 


చూస్తున్నారు, ఈ చిత్రంలో ఓ త్‌ల్లిగ' 


జయనసుగణే నటిసోందని తెలిసింది. 


అ 12 అక్టేటర్‌, 2007 లాలా 


(ఫాగ్‌ తర్వాతే రైనా... 


నాగార్జున సరసన సూపర్‌ చిత్రంలో 
నటించిన అనుష్కను ఈ చిత్రం బాగా నిరా - 
శసర్శింది, ఆ తర్వాత ఆమె నటించిన విక్ర 
మార్కుడు, లక్ష్యం చిత్రాలు మాస్‌ జనాన్ని 
బాగా ఆకట్టుకొన్నాయి. అనుష్క తమీళంలో 
మాధవన్‌ సరనన ఓ చిత్రంలో నటించింది, 
ఆ చిత్రంతో ఆమెకు తమిళంలో కూడా అవ 
కాశాలు లభిస్తున్నాయి. అయితే నాగార్మన 
సరసన డాన్‌ చిత్రంలో నటిస్తున్నందువల్ల 
ఆమె తమిళ చిత్రాలను వదులుకొంది 
ఏదైనా చిత్రాన్ని ఒప్పుకుంటే అంకిత భావంతో వనిచెయ్యడమే తన సిద్ధాంతమన॥ 
రెండు, మూడు చిత్రాల్లో ఒకేసారి నటించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని 


అనుష్క చెబుతుంది. డాన్‌ చిత్రం తనను మరింతగా తెలుగు ప్రేక్షకుల దగ్గరికి 
చేరుస్తుందన్న ఆశాభోవాన్ని వ్యక్తం చేసింది 


దేశముదురు 
త్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గ 
రైన హీరోయిన్‌ హాన్సిక, బాలీవుడ్‌పై చూపు 


మరల్చింది. దీంతో తానింక దక్షిణాది చిత్రాల్లో నటించనని చెప్పే 
సింది. కానీ ఆమె నటించిన హిందీ చిత్రం విజయం సాధించక పోవడంతో మళ్లీ 
తెలుగు చిత్రాలపై దృష్టి మరల్చింది. అయితే ఈమెకు అటు తెలుగుకానీ, ఇటు 
హిందీ కానీ రాదు. దీంతో ఇంగ్లీషులో డైలాగులు రాసుకొని బట్టీపట్టను 
గంటలకొద్దీ సమయం తీసుకొంటుంది. దీనివల్ల మిగతా నటులు ఇబ్బంది వడు 
తున్నారు, దీనికి తోడు యూనిట్‌లో అందరితో కలివిడిగా' వుండదట, ఒక్కటే సీరి 
యస్‌గా వెళ్లి డ్రస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని వుంటుందట. తెలుగులో నటించడానికి 
భారీపారితోషికాన్ని అడ్డుగుతుండడంతో నిర్మాతలు ఈమెను బుక్‌ చేసుకోను 
ముందు, వెనుక ఆలోచిస్తున్నారు. 


అతేవ్పుడ్‌ొకు చెంగు. 


బెన్‌కింగ్స్‌ లేత 
తెలుసు 


రితి ఆధారంగా 


లయన్స్‌క్షట్‌ సభ్యుల ప్రత్యేకత. “వుయ్‌ 
సర్వ్‌" (మేము సేవచేస్తాం అనేది 
అయన్స్‌క్లబ్‌ థ్యేయం. వదమూడు 


లక్షలకు పైగా సభ్యులతో ప్రపంచ 


mame నేరదీర్ణరిగా గాంధీ బామ్మ వద్ద శ్రద్ధాంజలి " 
ఘటిన్తున్న లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ నెల్లూరు పినాకిని నభ్యులు. 


తనదైన శైలిలో సేవా కార్యక్రమాలను 
చేవదుతూ అవసరమైన వనులకు 
సహాయ సహకారాలు అందిస్తూ తన 
సేవానిరతిని చాటుకుంటుంది. అమెరి 
కాలోని చికాగోలో 1917లో మొట్ట 


మొదటిసారిగా లయన్స్‌క్లబ్‌ - ఇంటర్నే 
షనల్‌ ఏర్పడింది. అటు తర్వాత మన 
దేశంలో 1937లో స్థాపించారు. ఈ 
లయన్స్‌క్లబ్‌ నెల్లూరులో 1966వ 


వ నెల్లూరు పినాకిని నేతృత్వంలో జరుగుతున్న 
ఉచితనేత్ర శస్త్ర చికిత్సా శిబిరం 


వ్యాప్తంగా 187 దేశాల్లో లయన్స్‌క్లబ్‌ 
ఇంటర్నేషనల్‌ విరాజిల్లుతుంది. ఆపద 
నమయాల్లో, ప్రకృతి వైవరీత్యాలు 
సంభవించినపుడు, వైద్యసేవలు అవసర 
మైనపుడు,. లయన్స్‌క్లబ్‌ ముందుండి 


శిశుర్వేర్తి పశుర్వేత్తి వేత్తిగాన 
రసం ఫణీ అంటారు పెద్దలు, 
నికి అంతటి విశిష్టత వుంది, 
కదిలిస్తుంది. రంజింప 
జేస్తుంది. దైవకృప లేనిదే సంగీతం 
అబ్బదు అంటుంటారు. పాశ్చాత్య సం 
గీతం, పాశ్చాత్య పోకడలు, sepiy 


సంగీతా 
సంగీతం 


మననును 


సంవత్సరంలో సీనియర్‌ సర్జన్‌ డాక్టర్‌ 
పి.మధుసూధనశాస్త్రీ ఏర్పాటు చేశారు. 
ఆనాటి నుంచి ఈనాటి వరకూ 
లయన్స్‌క్లబ్‌ అనేక సేవా కార్యక్రమాలు, 
వైద్య శిబిరాలు ఎన్నో నిర్వహించింది. 


కుంటూ వయోలిన్‌ వాయించడంలో 
దిట్టగా పేరుపొందాడు మాస్టర్‌ వెన్నెల 
కంటి భరత్‌, చదివేది ఏడవతరగతైనా 
సంగీత సాధనకు వయసుతో సంబం 
ధంలేదని నిరూపిస్తున్నాడు, భరత్‌ 
తండ్రి శివరామకృష్ణ భరత్‌ చిన్నపిల్ల 
వాడుగా ఉన్నప్పుడే మరణించాడు. తల్లి 


నెల్లూరు వదద్యాన స్కూల్‌లో సెవెన్‌ క్లాసు చదివే 
విగ్గిలరీంటి భరత్‌ వీయోలిన్‌ను అద్భుతీంా వాయిస్తూ 


జిల్లా స్థాయిలో ఏలు బహుమతులు పొందాడు, 


ఎంత ప్రభావాన్ని చూపుతున్నా 
శాస్త్రీయ సంగీతం పట్ల ఏమాత్రం 
మక్కువ తగ్గలేదు. ఎంతటివారైనా 


పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంతో 
పొటు సంగీతంలోనూ తగిన శిక్షణ 
ఇప్పిస్తున్నారు. అలాంటి శిక్షణ తీను 


లక్ష్మీదేవి ఉద్యోగి, నెల్లూరు వేదవ్యాస 
స్కూలులో విడవ తరగతి చదువుతున్న 
భరత్‌ అటు చదువుతో పాటు తనకు 
ఇష్టమైన వయోలిన్‌లో రాగాలను అల 
వోళగా పలికిస్తూ ప్రముఖుల ప్రళం 


నిలు అందుకొంటున్నాడు. (ప్రభుత్వ 


నిలుపుట 


లయన్స్‌ళ్లబ్‌ ఆఫ్‌ నెల్లూరు, లయన్స్‌ళ్లట్‌ 
ఆఫ్‌ పినాకిని, లయన్స్‌ళ్లల్‌ ప్రగతి, 
లయన్స్‌క్షట్‌ ఆఫ్‌ పెన్నార్‌, లయన్స్‌క్షట్‌ 
ఆఫ్‌ సేవాప్రీయ, తల్పగిరి అయన్స్‌క్షల్‌ 
సీరుతో ఆరు శాఖలుగో అభివృద్ధి 
చెందింది, జిల్లాలో 600 మందికి పైగా 
నభ్యులు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా 
వున్నారు, ఏ ప్రాంతానికి చెందిన వారు 
ఆయా ప్రాంతాల పేర్లతో, వివిధ విభా 
గాలుగా ఏర్చడివున్నా ఇవన్నీ లయన్స్‌ 
క్లబ్‌ ఇంటర్నేషనల్‌ కిందకే వస్తాయి. 
ప్రవంచంలో అంధత్వాన్ని నివారిం 
చడం లయన్స్‌ళ్లబ్‌ ముఖ్యలక్ష్యం, 
ఎవరూ అంధులు కారాదని, అందరికీ 


నెల్లూరులో 1966లో | 
వి 


ర్చాటు చేసిన లయన్స్‌ 
క్లబ్‌ జిల్లా వ్యాప్తంగా 
లెక్కలేనన్ని సేవా 
కార్యక్రమాలు చేపట్టింది. 
2020 సంవత్సరం 
జల్లాలో అంధత్వం 
నివారించాలనే లక్ష్యంతో 


క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు 


చేయించే పనిలో 
la nsnp 000. | 


కంటిచూవు వుండాలనేదే వారి 
ధ్యేయం, అన్ని అవయవాల్లోకి కన్ను 
ప్రధానం కాబట్టి కంటి చూవు 
కోల్పోయిన వారికి అన్ని వైద్య ఖర్చులు 
భరించి అయన్స్‌క్లబ్‌ పినాకిని, తదితర 
విభాగాలు శస్త్రచికిత్సలు కూడా నిర్వ 
హిస్తున్నాయి. 2020కి పూర్తిగా అంధ 
త్వాన్ని నివారించాలనేదే లక్ష్యంగా 
లయన్స్‌క్లబ్‌లు పనిచేస్తున్నాయి. జిల్లాలో 
ఐదు వేల మందికి క్యాటరాక్ట్‌ 
ఆపరేషన్లు చేయించి వారికి ఉచితంగా 
మందులను అందించాయి. అలాగే క్లబ్‌ 
సభ్యులు తాము స్వయంగా రక్తదానం 
చేయడంతో పాటు యువతలో రక్త 


సంగీత నృత్య కళాశాలలో వయోలిన్‌ 
శిక్షణ తీనుకొంటున్న ఈ చిన్నారి 
పాల్గాన్న ప్రతి సంగీత పోటీల్లోనూ 
ప్రధమస్థానాన్ని సాధిస్తూ సంగీతంలో 
తన ప్రజ్ఞను చాటుతూ సింహవురి 
కీర్తిపతిష్టలను ఇనుమడింప జేన్తు 
న్నాడు. పాఠశాలలో జరిగే సాంస్కృతిక, 
సంగీత కార్యక్రమాలలోనూ, వార్షికోత్స 


వాలలోనూ పాల్గొని వయోలిన్‌పై రాగా 
లను పలికిస్తూ ప్రధమ స్థానాన్ని సాధిం 
చడంతో పొటు ప్రముఖుల ప్రశంసలు 
పొందుతున్నాడు. 2005-06, 2006 
=07 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ 
సాంస్కృతిక శాఖ నిర్వహించిన పోటీ 
ల్లోనూ తన అసమాన ప్రతిభతో ఆహు 
తులను మంత్ర ముగ్గలను చేసి అధి 
12 అక్టోబర్‌, 2007 


90... ( 


దానం యొక్క ప్రాముఖ్యత, ప్రాధా 
న్యతను తెలియజేసి వారిని రక్తదానం 
చేసేలా. ప్రోత్సహిస్తున్నారు. నెల్లూరు 
పొగతోటలోని కంటి డాక్టర్‌ పిఎల్‌రావు 
సహకారంతో ఈ శస్త్ర చికిత్సలు జరు 


పుతున్నట్లు లయన్స్‌క్లబ్‌ పినాకిని పబ్లిక్‌ 
రిలేషన్స్‌ అధికారి డిఎస్‌,కుమార్‌ చెబు 
తున్నారు, గతంలో పెద్ద గాలివాన సం 
భవించినపుడు అల్లూరు గ్రామంలో 72 


నేలటూరు వద్ద పేదలకు లయన్ల్‌క్లబ్‌ నిర్మిస్తున్న 
యు [గ 


నుంది లయన్స్‌క్షబ్‌. లయన్స్‌క్షబ్‌ నెల్లూ 
రుకు. అధ్యక్షులుగా మల్లిఖార్జునరావు, 
కార్యదర్శిగా. శ్రీనివాసులు, లయన్స్‌క్షబ్‌ 
పీనాకీనికి అధ్యక్షులుగా సత్యనారా 


నెల్లూరు రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేస్తున్న 


అయన్స్‌క్టబ్‌ ఆఫ్‌ - నెల్లూరు పినాకిని సభ్యులు. 


ఇళ్లు, పాఠశాల, బస్‌స్టాందు నిర్మించి 
ఇవ్వడం లయన్స్‌క్లబ్‌ చేపట్టిన కార్యక్ర 
మాలలో ఎన్నదగినవి. అలాగే జీవనో 
పాధికోసం గ్రామస్తులకు పశువులను 
అందజేశారు. ఇటీవల సునామి వచ్చి 


నందనలు అందుకోవడం భరత్‌ సం 
నిదర్శనం. తనకు 


గీతజ్ఞానానికి 
ఇ 


యణ, కార్యదర్శిగా ముజీర్‌ తదితరులు 
వ్యవహరిస్తున్నారు. లయన్స్‌క్షబ్‌లో భాగ 
మైన ఇతర క్లబ్బుల ద్వారా భవిష్యత్తులో 
తమ కార్యక్రమాలను మరింతగా విస్త 
రించనున్నట్లు చెప్పారు. 


సేవచేయాలన్న ఆకాంక్షను 
చేశాడు. సంగీతంలోనూ, ఉన్నతవిద్య 


వ్యక్తం 


ఇ అ. UC అన్న : కో ‘a 
వయోలిన్‌లో ప్రతిభకనపరచిన భరత్‌ను అభినందిన్తున్న 
మాజీ జడ్షీసిఇటి సెంచలరెడ్డి. 
లోనూ భరత్‌ లక్ష్యం నెరవేరి జిల్లాకు 
మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావా 
లని ఆశిద్భాం 


శంకరాభరణ రాగం అంటే ఎంతో 
ఇష్టం అని చెప్పే భరత్‌ భవిష్యత్తులో 
ఐఎఎస్‌ అధికారీ అయ్యి పేదలకు 


్రితిష్టను 


తనకు ఆనద స్పందించ 
డానికి మంత్రులకేమి మాయరోగం 
ఆయన ఆవేదన. బొత్సా, 
ఎమ్‌ఎస్‌ఆర్‌ల మీద అనినీతి ఆరోన 
ఇలు వెట్లువెత్తినప్పుడు, తెసి దివాకర్‌ 
రెడ్డిని గనుల వివాదం చుట్టుముట్టి 
నప్పుడు, అనంతవరం నరహంతక 
ముఠాల అరాచక ప్రవృత్తి విమర్శల 
సాలైనవ్పుడు 
అను ఎట్లా వెనకేసుకొని వచ్చిందీ జ్ఞాప 
కం చేసిమరీ నిష్బారవడుతున్నాడు 
ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు తెల్లకాగితం 
తెచ్చి సంతకం పెట్టమన్నా పెడుతున్న 
తనపై వారికి అభిమానం లేకపోవడా 
నికి కారణం ఏమిటని చింతిస్తున్నారు. 
జిల్లాలలో, వున్న రఘువీరారెడ్డి, బొత్సా 
సత్యనారాయణలు మాత్రమే స్థానికంగా 
కొంత మేరకు ఈ విమర్శ మీద ప్రతి 
విమర్శ చేశారు తప్ప మరే మంత్రీ 
దీనిపై పెదవి విప్పలేదు. 


టిఎస్‌ఆర్‌ 


మొదటి పేజీ కొరవ 


కారా 
సాలతో సంతోష పెడతాడు. అటువం 
టిది వారంరోజుల పాటు ఆశ్రమంలోని 
గదిలో మౌనవ్రతం, ముని జీవితం 
గడవడం దేనివల్ల అన్నది (ప్రశ్న 


తాను ఆయా మంత్రు. 


దానికాయన “సరైన సమాధానం చెప్ప 
డం లేదు. వ్రతం ముగించుకొని ఢిల్లీ 
వెళ్లే సమయంలో కూడా, రెండు గం 
టల ప్రయాణం మొత్తం ధ్యానంలో 
వుండి పోయాడు. అంత నిష్టగా 
యాగాలు చేయనలసిన అవసరం 
ఆయనకు ఏమి వచ్చిందబ్బా? 


రంజాన్‌ 
4వ పేజీ కొరవ 


rrr నాక 
అనాధలను ఆదరించాలి. నిరుపేదలు 
ఉపవవానం ఉండేందుకు నహకరిం 
ఫీత్రాలు నహృద 
యంతో ఇవ్వాలి. రంజాన్‌ మాస 
మంతా ఉపవాసాలు వుండి తర్వాత 
వచ్చే షవ్వాల్‌ నెలలో ఆరు రోజుల 
పాటు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో 
అటువంటి వ్యక్తులు సంవత్సర మొత్తం 
ఉపవాసాలున్న పుణ్యఫలాన్ని ప్రసాది 
స్తానని అల్లానే స్వయంగా చెప్పినట్లు 
పవిత్ర గ్రంధంలో వుంది. 


నో 
ప్రకృతి వైద్యం 
4వ పేజీ కొరవ 
డాక్టర్లు శరత్‌కుమార్‌, సత్యానంద్‌లు 
నారాయణ యోగ అండ్‌ నేచరోపతి 
హాస్పిటల్‌లో వైద్యచికిత్సలు అందిస్తు 
న్నారు. దీనికోసం వందపడకలతో 


'వత్యేకంగా నూతన భవనాన్ని నిర్మిం 
చడం జరిగింది. యోగా శిక్షణా తరగ 


తులు ఇక్కడ ఉదయం, సాయ, 
వేళల్లో జరుగుతున్నాయి, జిల్లాత్రానులు 
పకృతి వైద్యం ద్వారా త్రభు అరోగ్య 
సమ నుంచి విముక్తీ బొందేం 
దుకు నారాయణ _నేచరోవతి హాస్పి 
టల్‌ను సందర్శిర్పక్రవచ్చు. 


జొన్నవాడ 

_7వ సేజీ కొరవ 
కొని వెళ్తున్నారు. జిల్లాలో 800లకు 
పైగా స్కూలు వ్యానులు తిరుగుతున్నా 
ఎక్కువ భాగం నిబంధనలు పాటించ 
నివే వుంటున్నాయి. వీటిని తనిఖీ 
చేయాల్సిన రవాణా అధికారులు చూసీ 
చూడనట్లుగా వదిలేయడంతో విద్యా 
నంస్థల యాజమాన్యాలు ఇష్టాను 
సారంగా ప్రవర్తిస్తూ ఆదాయాలు గడిం 
చడం తప్ప పిల్లల ప్రాణాల విషయమై 
ఆలోచించడం మానేశారు. 


ననా 
కౌరుగుంటబ్రిడ్డై 


7వ పేజీ కొరవ 


mr రా 
పర్యటన సందర్భంగా ఈ సంఘటన 


చోటు చేసుకోవడం పోలీసులను కల 
వర పెట్టింది. అంబులెన్స్‌ దగ్గం కావడా 
నికి నక్సలైట్లు కారణమని కొందరు 
అంటుండగా, ఆసుపత్రి సిబ్బందిలో 
అంతర్గత విభేదాలు దీనికి కారణమని 
తెలుస్తోంది. దక్కిలిలో దందోలు రమణా 
రెడ్డి హత్య అనంతరం మోపూరు 


గస మల్లిభార్ముసస్టామి రామీక్షీతాయి దవస్థానం 


జేన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం మండలం, నెల్లూరు జిల్లా 


14.10.2007 ఆదివారం 
15.10.2007 (సోమవారం 
16.10.2007 మంగళవారం 
18.10.2007 గురువారం 
19.10.2007 శుక్రవారం 


21.10.2007 | ఆదివారం 


యమునాపూజ కలశస్థాపన 


ఫోన్‌: 08622 - 273595, 92470 04194 
శీ కామాక్షితాయి వార్త శరన్నవరాత్రోత్సవ (దశరా) ఆహ్వానం 


తేది 12-10-2007 నుండి 21-10-2007 వరకు 


క్రీ చింతం సుందరరామిరెడ్డిగారు, ఉలవపాడు 
శ్రీ సింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి గారు, గంగవరం 


శ్రీ ముదివర్తి యానాదయ్య గారు, జేన్నవాడ 
శ్రీమతి దొడ్ల జానకమ్మగారు, పెనుబల్లి 
శ్రీ కొండూరు సుబ్బరామిరెడ్డిగారు, సర్వేపల్లి 


శ్రీ కాపులూరు విజయసేనారెద్దిగారు, నెల్లూరు 


భగీనీక్‌సీనీటో 


+* తేది12.10.2007 కలశస్థాపన, రాత్రి 8.00గ౦|లకు గణపతి పూజ, పుణ్యాహవచన, బుత్విగ్వరణం, 


+ శేది?2.10,2007 నుండి 21.10.2007 వరకు ప్రతిరోజు ఉ7,30గం॥ పుణ్యాహనచన, కలశపూజ, రాత్రి 
10.00గ0౧1నవావరణపూజ, కొలువుపూర్తి, 
+ ప్రతి రోజు సాయంత్రం 7,00 నుండి సామూహిక కుంకుమార్టన జరుగును. 10రోజులకి టిక్కెట్టు 18ిరూ.750/-లు, 
+ ప్రతిరోజూ భక్తులు సమర్పించిన చీరలు బహిరంగ వేలము వేయబడును. 
+ శరన్నవరాత్రి పర్వదినములలో భక్తులు శ్రీ స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదములు స్వీకరించి శ్రీవార్ల 
కృసకు పొత్రులు కాగోరుచున్నాము, 
సన్నపరెడ్డి వేణుగోపాలరెడ్డి, కర" వేగూరు రవీంద్రరెడ్డి, 


సహాయ కమీషనర్‌ మరియు కార్యనిర్వహుగాధికారి 


x 
A 


పొలాల్లో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన 
ప్రాక్లెయిన్‌ను తగలబెట్టడం, నేదురు 
మల్లి దంపతులపై విద్యానగర్‌ వర్ద 
మందుపాతరను మావోయిస్టులు అను 
రృడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 
వెంకటగిరిలో అంబులెన్స్‌ తగలబెట్టిన 
వ్యక్తులు ఎవరన్నది మిస్టరీగా మారింది. 
ఐదు నెలల కిందట మంజూరైన ఈ 
అంబులెన్స్‌ ఇంతవరకూ బయట 
ప్రాంతాల్లో ఎక్కడా తిరగలేదు. ఖాళీగా 
వున్న అంబులెన్స్‌కు నష్టం జరగడం 
వల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా 
పోయింది. అంబులెన్స్‌ దగ్గం చేసిన 
వారు ఎవరనేది పోలీసులు తక్షణం 


తేల్చాల్సి వుంది. 
హస్తకళలు 
8వ పేజీ కొరవ 


న ఆ. 
వస్తువులు, టెర్రకోట పూలకుండీలు, 
నేపాల్‌ రుద్రాక్ష మాలలు, స్ఫటిక 
మాలలు, మైసూర్‌ చాపలు, సుగంధ 
ద్రవ్యాలు, రాజస్థాన్‌ కళాకారులు 
చిత్రకళకు నీరాజనం పట్టేవి. పట్టేలా 
లేపాక్షి ప్రదర్శనలో లభిస్తున్నాయి. 
నిర్వాహకులు చేనేతలపై 20శాతం 
డిస్మాంటు, హ్యాండీక్రాఫ్ట్‌పై 10శాతం 
డిస్కొంటు ఇస్తున్నారు. హస్తకళా వస్తు 
వులపట్ల మోజు వుండేవాళ్లు ఈ లేపాక్షి 
ప్రదర్శనను సందర్శించవచ్చు. 


mm — ద ౫ 
రెల్వే పోలీసు 
a. 
9వ పేజీ కొరవ 


అవినీతి భాగోతమంతా ఎక్కడ లోకా 
నికి వెల్లడవుతుందోనని భయపడి 
అతన్ని వదిలేసి స్టేషన్‌ నుంచి తప్పిం 


చుకొన్నాడంటున్నారు. గుంతకల్‌ రైల్వే 


ఎస్పీ వచ్చి తూతూ మంత్రపు విచారణ 
చేసి నెల్లూరు రైల్వే ఎస్‌ఐను మాత్రం 
బదలీ చేశారు. ఈ వ్యవహారానికి రైల్వే 
పోలీసులు మసి పూసి మారేడు కాయ 
చేసేటట్లున్నారు. రైల్వే వున్నతాధికారులు 
జోక్యం చేసుకొని నిఖార్సు దర్యాన్న 
చేయించి నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఖాకీ 
యూనిఫాం వేసుకొని దొంగతనాలు 
చేస్తున్న పోలీసులందరి భరతం పట్టి; 
పోయిన ఆ శాఖ పరవు నిలబెట్టాల్సి 


వుంది. 
1అవఎవడుువెవకదతామోంచంకాఖంకుందాతుటూతడడుడాళనాననలాలాల 


తూనికలు - కొలతలు 


11వ పేజీ కొరవ 


నెలసరి 


ఈ శాఖాధికారుల 


అక్ర 


పైనే వుం 


* వాళ్ళు అక్రమ 
ని్ళ్చి, వినియో 


్న గాలికొదిలీస్తు 


ఉన్నతాధికారులు 


ఓజిలి మండలం కారూరు గిరిజన కాలనీలో మంచినీటి పథకాన్ని 
ప్రారంభిస్తున్న మహిళా మంత్రి రాణ్యలక్షమ్మ. 


శాఖను గాడిలో పట్టాల్సిన అవసరం 
ఎంతైనా వుంది. లేకుంటే అమాయకు 
లైన ప్రజలు దోపిడీకి గురౌతూనే వుం 
టారు. 


సినిమా సమీక్ష 
11వ పేజీ కొరవ 


rrr కారాల 
నుంచి స్వదేశం వస్తాడు, మాలతితో 
గుణ నిళ్ళికార్థాన్ని బలవంతంగా 
నిశ్చయిస్తాడు. మాలతి కుటుంబానికి 
అండగా నిలిచే జగన్‌కు, మల్లన్నకు 
మధ్య వలు పోరాటాలు జరుగుతాయి. 
అంతిమంగా జగన్‌ జనమంతా చూస్తుం 
డగా కడప బస్టాండ్‌లో మల్లన్నను 
హతమార్చి మాలతిని తనదాన్ని 
చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. 
ఈ చిత్రంలో విశాల్‌ నటన 
ఆకర్షణీయంగా లేదు. ప్రియమణి 
గ్లామర్‌ బొమ్మే విలన్లుగా దేవరాజ్‌, 
తెలుగు యువకుడు అజయ్‌ తమ 
పాత్రలు చక్కగా పోషించారు. ఆశిష్‌ 
విద్యార్థి క్యారక్టర్‌తో ఊర్వశి డకోటా 


ప్రేమను కలవడంతో ఆ పాత్ర 
దెబ్బతినిపోయింది. మరో ' విలన్‌ 
పొన్నాంబళం కుక్కలు పెంచుకొనే 


వ్యక్తిగా బలహీనమైపోయాడు. ఆతనికి 
జయప్రకాష్‌రెడ్డి డబ్బింగ్‌ సరిపడలేదు 
మామూలుగా విశాల్‌ సినిమాను మాస్‌ 
ప్రేక్షకులు చూస్తారు. కాని భయ్యా 
వారు కూడా చూడలేనట్లుగా వుంది. 
nl 

సత్త 

సత్యసాయి 

15వ పేజీ కొరవ 


గుమికూడారు. సత్యసాయి విశ్వరూప 
దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని 
ఎదురు చూసినా విశ్వరూప దర్శనం 
జరుగలేదు. సాక్షాత్తు సత్యసాయిబాబా 
సైతం కొంతసేవు ఏదో ప్రయత్నించి 
నట్లు కనవడి చివరకు కారులో ఆశ్ర 
మానికి వెళ్లిపోయారు. దీంతో ఎంతో 
సేపటి నుంచి వేచివుండిన 
నిరాశతో వెనుతిరిగి వచ్చారు. మబ్బులు 


అడ్లొచ్చినందువల్ల విశ్వరూప దర్శనం 


భక్తులు 


జరగలేదని ప్రశాంతి నిలయం ప్రక 
టించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహా 
రంపై వివిధవర్గాల అభిప్రాయాలు 


చదవండి 


మేలైన 8PT 5204 జిలకర మసూరి 
విత్తనములు Foundation Seed 
నుండి తయారు చేయబడినవి 
నా వద్ద వున్నవి 
= ః నివరీములకీ := 
వాడా వేణుగోసాలరెడ్డి 


“వాడా పో వాలయంనీథి 


యించిన ప్రాంతంలో భూమి చదును 


చేయాలి. దీనికి ప్రభుత్వం చర్యలు 


ర్‌ం 


టా 


వుల్లయ్య, గౌతమ్‌నగర్‌ 
నెల్లూరు నగరంలో ఇళ్లులేని 
వారికి కొత్తూరు పంచాయితీ సమీ 


అధికారులు పట్టించుకోలేదు! 


కొత్తూరు సమీపంలో ఇళ్లస్థలాలు కేటాయిం 
చిన అధికారులు ప్లాటు చూపించే విషయమై 
ఇప్పటి వరకు పట్టించుకోలేదు. తొలుత ఈనెల 2వ 
తేదీ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని 
ప్రకటించిన నాయకులు అడ్రస్‌ లేకుండా పోయారు, 
శంకుస్తాపనలు చేయాలని ప్రకటించిన అధికా 
రులు నీటి వసతి గురించి చెప్పలేదు. ఇళ్లస్థలాలు 
ఇచ్చిన ప్రాంతం ఎడారిగా వుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 


జనాన్ని మోసం మే! 


= సత్యసాయిబాబా చేస్తున్న ప్రచా 
రాలన్నీ బూటకం. సామాన్య జనాన్ని 
మభ్యపెట్టడానికే ఆయన ఉంగరాలు, 
చైన్లు, శివలింగాలు సృష్టిస్తానంటుం 
టారు. చంద్రుడిలో దర్శనమిస్తాను, 
మబ్బుల్లో కనిపిస్తానని చెప్పడం కేవ 
లం ప్రజలను వంచించడమే. చిన్న 
ప్పటి నుంచి మనం చంద్రుడిలో ఒక 
చెట్టుందని, అవ్వ కనిపిస్తుంటుందని 
అనుకొంటుంటాం. మనం ఎలా 
ఊహించుకొంటే అలాగే మనకు కని 
పించడం సహజం. దీన్నే భమ అం 
టారు, జనం. పెద్ద: ఎత్తున పోగైతే 


మబ్బులు అడ్జొచ్చాయంటూ ఎందుకు 
వెనక్కీ వెళ్ళరు. శక్తిమంతుడనుకొన్న 
సాయిబాబా మబ్బులను వక్శకు కదిలిం 
చలేడా? ఆ వని ఎందుకు చేయలేదు. 
(ప్రజల్లో తనపట్ల నమ్మకం తగ్గిపోతుండ 
డాన్ని గుర్తించి అందరిని ఆకర్షించేం 
దుకు చేసీన (వ్రయత్నమే ఇది, 
1971లోనే కేరళకు చెందిన (సీమా 
నంద్‌, బాబా తన శక్తులను నిరూ 
పిండుకొంటే లక్ష రూపాయలు ఇస్తా 
మని భాలెంజ్‌ బేసిన్‌ విషయం గుర్తుం 
దుకోనాలి, 
అనసందరామ్‌స్‌ంగ్‌ 

DDD శాస్త War కమిటి కన్వీనర్‌ 


వలువురు మహిళలు అధికారులను 
శాపనార్థాలు పెడుతున్నారు. గుర్తింపు 
కార్డులు అందజేసే సమ 
"యంలో కనిపిందిన అధి 
కారులు, తర్వాత వత్తా 
లేకుండా పోయారు, 


(వస్తుతం ay 
స్థలాలు మంజూరైన మహి 
ఖలు ఇళ్ల శంకుస్థావనల 
గురించి ఆయా డివిజన్‌ల 
కార్పొరేటర్ల; వారి అను 
చరుల చుట్టూ తిరుగుతు 
న్నారు. 

ఈ నందర్భంగా 
ఇళ్ల స్థలాల మంజూరు, 
ఇళ్ల శంకుస్థాపనలపై పలు 
వురు మహిళల అభిప్రాయాలను 
జమీన్‌రైతు విలేకరులు సేకరించడం 


వంలో ఇ్యస్థలాలు శీటాయించింది నగరంలోని వివిధ ప్రాంతాలకు 
ప్రభుత్వం. ఇందులో భాగంగా గత , చెందిన 0,425 మందికీ ఇందిరమ్మ 
నెలలో మహిళలకు ఇళ్ల వ 

స్థలాలకు సంబంధించి 
గుర్తింపు ' కారులను 
కూడా అందించారు. 
అక్టోబర్‌ 2న తేదీ 
ఇళ్ల నిర్మాణం కోనం శంకు 
స్థాపన చేయాలని కూడా 
మంత్రి ఆనం రామనారా 
యిుణసరిడ్నీ, ఎవ్మాల్యే 
వివేకానందరెడ్డి, అధికా 
రులు నిర్ణయించారు. 
అయితే ఇంతనరకూ ఇళ్ల 
శంకుస్థావన గురించి 
పట్టించుకోక పోవడంపై 
మహిళలు తీవ్ర నిరసన 
వ్యక్తం చేస్తున్నారు. 


నెల్లూరులో ఇందిరమ్మ ఇళ్లపట్టాలు సంపిజీ చేస్తున్న 
ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, 


వథకంలో భాగంగా కొత్తూరు సమీ 
వంలో ఒక్కొక్కరికి 9 అంకణాల చొప్పున 
స్థలం కేటాయించారు. స్థలానికి సంబం 
ధించిన గుర్తింపు కార్డులను గృహ, 
నిర్మాణశాఖ అధికారులు అందజేశారు. 

ఈ నెల 2వ తేదీ శంకుస్థాప 
నలు చేస్తారని ఆశించిన ప్రజలకు 
నిరాశే మిగిలింది. గుర్తింపు కార్డులు 
జారీచేసిన వారిలో కొందరికి ప్లాట్లు 
చూపించగా మరికొందరికి ఇంత 
వరకూ ప్లాట్లు . చూపించలేదు. ఇళ్ల 
నిర్మాణం చేపట్టాలంటే ఈ ప్రాంతంలో 
నీటివనతి లేదు. నీటివసతి లేక 
పోవడం వల్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టడం 
ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై 


కాంతమ్మ, 31వ డివిజన్‌ 


ఆయనకు ఎలాంటి శక్తులు 
లేవని, శాస్త్రపరంగా ఏ 
వ్యక్తి శూన్యం నుంచి ఏవీ 
సృష్టించలేరని హేతువాద 


జనవిజ్ఞాన 
ణో 


పుట్టపర్తి సత్య సాయి 
బాబాకు ప్రపంచ వ్యాప్తంగా 
లక్షలాది మంది భక్తులు 
న్నారు. దేశవిదేశాల నుంచి 
వచ్చే విదేశీ భక్తులతో పుట్ట 
పర్తిలోని ప్రశాంతి నిలయం 
నిత్యం కళకళలాడుతుం 
టుంది. ఎందరో భక్తి ప్రప 
త్తులు చూరగొన్న నత్య 
సాయిబాబా 


నంఘాలు, 
వేదిక వంటి 
ప్రజల్లో అవగాహన పెం 


అతీంద్రియ 
శక్తులున్న. మహిమాన్విత 
వ్యక్తి అని, నడిచే దేవుడని 
నమ్మే వారు అనేకమంది 
ఉన్నారు. ఆయన గాలిలో 
సృష్టించే విభూది, నోటిలో 1 
నుంచి తీసే శివలింగాలు, శూన్యం నుంచి తీసి భక్తులకు కాను 
కగా ఇచ్చే బంగారు ఉంగరాలు, చైన్‌లు బాబాలోని అద్వితీయ 


శాస్త్ర పరీక్షకు నిలవమని 


సత్యసాయిబాబాను బహి 


ఉన్నారు. 


ఈనెల 4వ తేదీన సత్యస్తాయిబాబా చంద్రుడిలో క 
విశ్వరూప దర్శనం ఇస్తారని సత్యసాయి 
చెప్పడంతో వేలాదిమంది భక్తులు పుట్టపర్తి విమానాశ్రయంలో 


ట్రస్టు సభ్యులు 
శక్తులకు నిదర్శనమని నమ్మే భక్తులు లక్షలాదిమంది ఉన్నారు 


మరోవైపు సత్యసా, చేసేవి, చెప్పేవి ఒట్టి బూటకమని, 
నుర వైపు సత్యసాయి ఇగ ప బె కొరవ 14వ పేజీలో 


ధైవాంశ సంభూతుడు! 


సామాజిక దైవాంశ సంభూతుడు. ఆయన అన్ని మతాలను 


సత్యసాయిబాబా 


సమానదృష్టితో చూస్తూ ప్రజల్లో భక్తిమార్గాన్ని పెంపొందిస్తున్నారు. ప్రపంచంలోని 


దేశాల్లో ఆయన భిక్తులున్నారు. ప్రేమ, శాంతిని ప్రవ 


పేదప్రజలకు వై 
వ్యా 


అందింఛడంతోపాటు అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చిన మహానుభావుడు, 


బాబా పలు సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. విశ్వదర్శనం అని 


nos 


భక్తులు విమానాశ్రయం వద్దకు చేరుకొనేసరికి కొంత అలజడి రేగిన మాట వాస్తవమైనా 


'యిబొబా చెప్పలేదు, ఆయన భక్తులు కొందరు చేసిన చిన్న తప్పిదం ఇది. దీంతో 


సతులు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన భక్తుల్లో 


న్ని ఎవరు వమ్ముచేయలేరు 
దాక్టర్‌ ది, వి, శ్రావణ్‌కుమార్‌, లెళ్చిరర్‌ 


12 అక్టోటర్‌, 2007 


ఇందిరమ్మ పథకం కింద కొత్తూరు సమీ 
వంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. తర్వాత కేటా 
యించిన ప్లాట్లకు హద్దులు చూపించడంలో అధికా 
రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. 
కొంత మందికి గుర్తింపు కార్డులు అందజేసి, వక్కా 
గృహం మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు 
అందజేయలేదు. దీంతో గృహం మంజూరైందో 
లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు, (ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పం 
దించి ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేయాల్సిన వసరం వుంది. 


మంజూరుకు సంబంధించిన 
లను గృహ నిర్మాణశాఖ అధికారులు 
అందజేశారు. ప్లాటును చూపించక పోవ 
దంతో ఇల్లు ఎలా నిర్మించుకోవాలో 
అర్థం కావడం లీదు.. 

షేక్‌.రమీజూ, నేతాజీ నగర్‌ 


జరిగింది. వాటిని దిగువనిస్తున్నాం ఈద 
వండి, 


లత, జిడ్సీకాలనీ 


సత్యసాయిబాబా డ్రామాలాడు 
తున్నారు. అతీంద్రీయ శక్తులున్నాయని, 
అద్భుతాలు సృష్టిస్తానంటూ అమాయక 
ప్రజలను. మోసం చేస్తున్నాడు. "సత్య 
సాయిలో _ వృద్దాప్యం  పైబిడుతున్నది. 
ఆయనలో వృద్దావ్య్వభాయలు ప్రస్ఫు 
టంగా గోచరిస్తున్నాయి: ఈ కారణంగా 
వచ్చే శారీరక రుగ్మతల నుంచి 
బయటపడేందుకే ఆయన హాస్పిటల్‌ 
కట్టిచ్చుకొన్నారు తప్ప ప్రజల కోసం 
కాదు. ప్రజల వైద్యసేవల కోసం 
ఆసుపత్రి అనేది తర్వాత, మొదట తన 
ఆరోగ్యం కోసమే, ఇన్ని సంవత్సరా 


లుగా ఆయన్ను అనేక హేతువాద 
సంఘాలు, అనంతపురం జనవిజ్ఞాన 
వేదిక, ్రేమానంద్‌లాంటి వ్యక్తులు 
ఎందరో శాస్త్ర పరీక్షకు నిలబడమని 
పలుసార్లు సవాల్‌ చేసినా సిద్ధవడక 
తప్పుకొన్నాడు. ఇటీవల కాలంలో సత్య 
సాయిబాబా క్రమేపి ఫేడవృట్‌ అవుతు 
న్నాడు. ప్రజలను, భక్తులను మరొసారి 
తనవైపు తివ్పుకొనేందుకు విశ్వరూప 
దర్శనం అన్నాడు తప్ప ఆయనకు 


ఎలాంటి శక్తులు లేవు, అంతా 
బూటకం, 

దాక్టర్‌ విజయకుమార్‌ 

జనవిజ్ఞాన వేదిక 


PP ననన 


తెలుగుదేశం అధినేత చంద 
బాబునాయుదు జరుపుతున్న జిల్లాల 
పర్యటనలకు జనం పొర్లబడి రావడం 
కాంగ్రెస్‌వాదులను కిలవరసెదు 
తున్నది. ఆయన ఇటీవల అనంత 
పురం, వరంగల్‌ జిల్లాలకు వెళ్లే, వేల 
సంఖ్యలో గుమిగూడారు జనం. దారి 
పొడవునా జనమే. కొన్నిచోట్ల గంటా 
రెండు గంటలు ఎదురు చూడవలసి 
వచ్చినా ఓపికగా నిలబడ్డారు. ఈ 
పరిస్థితి చూసి తెలుగుదేశం నేతలే 
విస్మయపడుతున్నారు. 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 
అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల 
వల్ల పల్లెలలో కాంగ్రెస్‌ పట్ల సాను 
కూలత వెల్లి విరుస్తుందన్నది అందరూ 
అంగీకరించే నిజం. ఫించన్లు, ఇళ్లు, 
ఉచిత కరెంట్‌, రేషన్‌ కార్డులు, ఇప్పుడు 
కొత్తగా కిలో రెండురూపాయల 
బియ్యం వంటి పథకాలు జనాన్ని సమ్మో 
హితులను చేస్తున్నాయి. నిజం చెప్పా 
లంటే గత ఎన్నికల కంటే కాంగ్రెస్‌ 
పరిస్థితి మెరుగైంది తప్ప, తరుగు లేదు. 


మరొకవ్రక్క తెలుగుదేశం పార్టీలో కానీ, 
వారి కార్యకర్తలలో కానీ, కాగడా పె 

వెతికినా ఉత్సాహం కనిపించడం లేదు. 
తమ పార్టీ , తమ నేత ప్రజలలో (క్రెడిట్‌ 
రేటింగ్‌ సాందలేక పోతున్నారని 
దిగులు వడుతున్నారు వారు. ఈ 


నేపథ్యంలో చంద్రబాబు సభలకు అం 
తగా జనం తరలి రావడంలోని అర్థం 
ఏమిటో పరిశీలకులకు బోధ పడడం 
లేదు. అది దేనికి సూచనో కూడా 


ఏీచ్చేష్టాలేస్తే లేపేస్తా... 


ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకల 
నివారణలో విఫలమౌతున్న సీనియర్‌ 
అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ 
రాజశేఖర్‌రెడ్డి చేసిన హెచ్చరిక ఇది. 
సాధారణంగా ఆయన అధికారిక 
మీక్ష సమావేశాల పట్ల ఆసక్తి 
చూపరు. ఏదో మొక్కుబడిగా సమావే 
శాలకు పిలవడం, ముళ్లమీద కూర్చు 
న్నట్లు కొద్దిసేపు కాలం గడిపి, మీకు 
అంతా తెలుసుకదా, జాగ్రత్తగా చూసు 
కోండి అని చెప్పి వెళ్లి పోవడం ఆయ 
నకు అలవాటు, సమీక్ష సమావేశాలలో 
కానీ, అధికారికంగా నిర్వహించే సభ 
లలో కానీ ఆయన చూపులన్నీ గడి 
యారం మీదే ఉంటాయి. ప్రభుత్వం 
మీద కాని, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద 
కానీ వచ్చే అవినీతి ఆరోపణలు, అక్ర 
మాల వార్తలకు పెద్దగా విలువ ఇవ్వ 
రాయన. మనవాళ్లే కదా అనే సాను 
భూతితో చూసీచూడనట్లు పోతుం 
టారు, ఇందిరమ్మ ఇళ్ల వథకంలో 
అక్రమాలు వెల్తువెత్తుతున్నాయని నివేది 
కలు వచ్చినప్పుడు కూడా అదే వుదా 
సీనత (ప్రదర్శించారు? మొదట్లో, తన 
పొర్టీ ఎమ్మెల్యేలు తప్పులు చేసి వుంటా 
రనే భావనతో వుండినారు. కానీ ఈ 
అక్రమాలలో ఎమ్మెల్యేల వ్రమేయం 
కంటే అధికారుల చేతినాటమే అధిక 
మని ఇప్పుడిప్పుడే అర్థమౌతున్నది, అని 
నీతి ఆరోవణల మీద ప్రభుత్వం చర్య 
తీసుకోదన్న భావన ప్రధారం కొన 
డంతో కీందిగ్భియి అధికారులు అడ్డ 
దుడ్డంగా 
బేసుకున్నారు. 
తప్పుడు దగి ఒకటి బేసి, తమ చే 
వాటంకో వీడీ Hin చేయడం అల 
mp Manob, దీనితో మొత్తం వథ 


(వ్రవర్తించడం అలవాటు 


ఎమ్మెల్యేలు. చెక్కిన 


కమే గోల్మాల్‌ వ్యవహారంగా తయా 
రైంది. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్న 
ముఖ్యమంత్రి రెడ్డి సుబ్రమణ్యం వంటి 
సీనియర్‌ అధికారులతో సహా, ఇంది 
రమ్మ ఇళ్ల పథకంలో ప్రమేయం ఉన్న 
వారందరినీ పిలిపించి లోతుగా సమీక్ష 
జరిపారు. అందులో పథకం అమలుకు 
అవరోధంగా ఉన్నది క్రిందిస్థాయి ఉద్యో 
గులేనన్న విషయం స్పష్టంగా బయట 
వడింది. దానితో ముఖ్యమంత్రికి కోపం 
తన్నుక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల 
పథకాన్ని అధికారులు తేలికగా తీసుకో 
వడం, చేతివాటం ప్రదర్శించడం ఏమి 
టని మండిపడ్డారాయన. మీ పద్దతి 
మార్చుకోకుంటే లేపేస్తా... అని గట్టిగా 
హెచ్చరిక చేశారు. ఆయన స్వరంలోని 
తీవ్రత ఆ సమావేశంలో ఉన్న అధికా 
రులకు చెమటలు పట్టించింది. లేపేస్తా 
అనే పదంలో ముఖ్యమంత్రి ఉద్దేశం 
బదలీ చేస్తాననడం అయినప్పటికీ వైఎస్‌ 
నోట ఆ పదం వినగానే అందరూ 
ఉలిక్కి పడ్డారు, 


మూడేళ్లపాటు అధికారులను 
ఇష్టారాజ్యంగా వదలి పెట్టకుంటే, 
ఇప్పడు ఇంత కఠినంగా మాట్లాదవలసి 
వచ్చేదా అని ముఖ్యమంత్రిని అభిమా 
నించే అధికారులు బాధపడుతున్నారు 
అధికారులను మెత్తగా, మర్యాదగా 
చూసుకొంటే టాగా పనిచేస్తారని భావిం 
రారాయన, తన (ప్రభుత్వం అధికారు 
లను వీధించదని పదేవదే చెప్పేవారు, 
వునరంకిత సభలో కూడా ఆ 
ఉట్లీఖందారు. కానీ 
దగ్గరలా 


మాట 
మృదుత్వం ఆగ్‌ 
వీని చేయదని ఇప్పుడు తెలు 
నుకున్నాడన్న మాట 


అర్థం కావడం లేదు. జనం ఆలోచన 
లలో, రాజకీయ అభిప్రాయాలలో 
ఏవైనా మార్పులు వస్తున్నాయా, వస్తే 
ఎందువల్ల, కాంగ్రెస్‌ చేయలేని పని 
తెలుగుదేశం ఏమి చేయగలదని జనం 
నమ్ముతున్నారు వంటి ప్రశ్నలు రాజ 
కీయ వాదులను వేధిస్తున్నాయి. నిజా 
నికి అనంతపురంలో తెలుగుదేశం పార్టీ 
అత్యంత బలహీన స్థితిలో వుంది. పరి 
టాల రవితోపాటు, పార్టీకోసం ప్రాణ 
మిచ్చే కార్యకర్తలు దాదాపు వందమం 
దిని హతం చేశారు ఈ మూడేళ్లలో. 
చాలా గ్రామాలలో, ఇంకా చెప్పాలంటే 
కొన్ని నియోజక వర్గాలలో తెలుగుదేశం 
జెండా చేతవట్టుకోవడానికి కూడా 
సాహసించలేని దుర్భర పరిస్థితులు 
వున్నాయి. వచ్చచాక్కా తొడిగితే ప్రాణం 
పోతుందేమోనన్న భయం ఆవహించి 


జననం: 12.4.1921 మరణం:13.10.1994 


వుంది కార్యకర్తలలో. అందువల్ల మన 
సులో అభిప్రాయాలు మనసులోనే అణ 
గదొక్కుకొని, మౌనంగా వుండి పోతు 
న్నారు తెలుగుదేశం అభిమానులు. ఆ 
పరిస్థితులలో చంద్రబాబు పర్యటనకు 
ఉత్సాహంగా జన సమీకరణ చేసే అవ 
కాశం ఎంత మాత్రం లేదు. అయినా 
సరే ఆయన సభలు విజయవంతం 
అయ్యాయంటే కారణం ఏమిటని పరి 


చందన, సిఎంఆర్‌ ఫెస్టివల్‌ పవర్‌సేల్‌ మొదటి వారం డ్రాలో విజేతకు 
బంగారు నెక్లెస్‌ అందజేస్తున్న కలెక్టర్‌ సతీమణి పద్మావతి. ప్రక్కన 
చందన బ్రదర్స్‌ అధినేత వాసు, రాజీయార్స్‌ పెంచలయ్య 


శీలించవలసిన అవసరం వుంది కదా? 


మీ ఆశయాల సాధన కొరకు నిరంతరం కృషి చేస్తున్న 
మాకు అన్ని వేళలా మీ ఆశీస్సులు వుండాలని కోరుకుంటూ 


కుమారుడు - కోడలు 
శ్రీద్దలూరు వెంకట సోమశేఖర్‌ - శార్చాణి 
క్షర్క్‌ & క్యాషియర్‌ 
ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంక్‌, వాకాడు. 
మనుమడు: గ్రీద్దీలూరు శివరాం 
రిపోర్ట్‌ర్‌ 7 విదు, హైదరాబాద్‌. 


WANGS KITCHEN 
42246 Clana 


మిత్రులందరికి హృదయపూర్వక ధన్యవాదములు. 


మీ అందరి ఆశీస్సులతో 
సరిక్రొత్త రుచులతో ఇండియన్‌ డిషస్‌ ప్రారంభం 


INDEAN AR 


Be tee reoted Wy ల్ని Pare tere 


Hebd A ఆకంటీం - ఈ ఆంటీ 


Aditi Crystal, Below ICICI Bank 
Near Madras Bus stand, Nellore 


Home Delivery 
Ph: 2316622, 9963663388 


——————————————— నావినలననననిననంనననంనననని నన 
Edited, Printed and (౮1118090 by N Dolendra P Prasad, Ph; 091-861:29273954, Offset Printing at Zaminryot Press, Nellore, 


